రైట్‌ హానరబుల్‌ శ్రీనివాస శాస్తి 


సరసభారతి ఉయ్యూరు 


రైట్‌ హానరబుల్‌ శ్రీనివాస శాస్తి 


రైట్‌ హానరబుల్‌ శ్రినివాస శాస్తి 


ట్‌ ఎన్‌ జగదేశన్‌ రాసిన వి ఎస్‌ శ్రీనివాస శాస్త్రి ఆంగ్ల పుస్తకానికి తెలుగు స్వేధ్బ్భానువాదం 


రైట్‌ హానరబుల్‌ అనేది గౌరవాన్ని చూపే ఉపసర్గ. ఇది యునైటెడ్‌ 
కింగ్‌డమ్‌, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, ఆంగ్లోఫోన్‌ కరేబియన్‌ 
సభ్యులుగా ఉన్న ఇతర ప్రదేశాలలో నిర్దిష్ట వ్యక్తులకు ఇవ్వబడుతుంది, 
భారతీయులలో రైట్‌ హానరబుల్‌ శ్రి శ్రినివాసశాస్త్రి ఒక్కరు. 


గబ్బట దుర్గాప్రనాద్‌ 


జూలై 2023 


సరసభారతి ఉయ్యూరు గబ్బిట దుర్గాప్రసాద్‌ 


రైట్‌ హానరబుల్‌ శ్రీనివాస శాస్తి 


సరసభారతి ఉయ్యూరు గబ్బిట దుర్గాప్రసాద్‌ 


రైట్‌ హానరబుల్‌ శ్రీనివాస శాస్తి 


సరసభారతి ఉయ్యూరు గబ్బిట దుర్గాప్రసాద్‌ 


రైట్‌ హానరబుల్‌ శ్రీనివాస శాస్తి 


Contents 


అపూర్వ విషయం 
ఒక్క నిమిషం 


గ్రంథకర్త పరిచయం 


విద్యాభ్యాసం 
ఉదో శ్ట్‌గం మద్రాస్‌ పయనం 
మద్రాస్‌ టీచర్స్‌ గిల్డ్‌ 


గోఖలే ప్రభావం 


సహాయ నిరాకరణ పై శాస్తి వైఖరి 
సెల్స్‌ గవర్నమెంట్‌ ఫర్‌ ఇండియా 


ఇండియన్‌ లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌ -భారత జాతీయ శాసన మండలి 


మాంటేగ్‌ సంస్కరణలు 


భాషా ప్రయుక్త రాష్ట్రాల పునర్విభజన 


PTS ర న. 31 
నూతన రాజ్యాంగ మండలి 
కౌన్సిల్‌ ఆఫ్‌ స్టేట్‌ లో తీర్మానం 


సమావేశాల యుగం 


సరసభారతి ఉయ్యూరు గబ్బిట దుర్గాప్రసాద్‌ 


రైట్‌ హానరబుల్‌ శ్రీనివాస శాస్తి 


ఇంపీరియల్‌ కాన్ఫరెన్స్‌ లో 


ఇంపీరియల్‌ వార్‌ కాన్ఫరెన్స్‌ 
లిమిటేషన్‌ ఆఫ్‌ ఆర్మ మెంట్స్‌ 
దొమినియన్‌ టూర్‌ 

ఇంపీరియల్‌ దూత 

న్యుజీలాండ్‌ పర్యటన 

నేషనల్‌ లిబరల్‌ ఫెడరేషన్‌ 

కెన్యాలోని ఇండియన్‌ వారి హక్కులు 
అబోవ్‌ ఆరిజన్స్‌ సంరక్షణ సమితి 
రాజ్యంగ ముందస్తు కోసం పోరాటం 
సెల్ఫ్‌ గవర్నమెంట్‌ 


డొమినియన్‌ హోమ్‌ రూల్‌ 


సౌతాఫ్రికాకు ఇందియన్‌ డెలిగేషన్‌ 


కేప్‌ టౌన్‌ అగ్రిమెంట్‌ 


మళ్ళీ కెన్యా పోయింది 

మొదటి రౌంద్‌ టేబుల్‌ సమావేశం 
ఇండియన్‌ లేబర్‌ కమిషన్‌ 

ఆఫ్‌ స్టేట్‌ వేడ్డ్‌ వుడ్‌ బెన్‌ 
డొమినియన్‌ స్టేటన్‌ 


గాంధి -ఇర్విన్‌ ఒడంబడిక 


సరసభారతి ఉయ్యూరు గబ్బిట దుర్గాప్రసాద్‌ 


రైట్‌ హానరబుల్‌ శ్రీనివాస శాస్తి 


కమ్యూనల్‌ అవార్డ్‌ 

ట్రాన్స్‌ ఫర్‌ ఆఫ్‌ ప్రాపర్టి 

రెండవ రౌండ టేబుల్‌ కాన్ఫరెన్స్‌ 
గుండ్రబల్ల చిరస్మరణీయ ప్రసంగం 


రెండవ కేప్‌ టౌన్‌ సమావేశం 


విద్యార్థుల సమ్మె 

చివరి రోజులు 

లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌ లో శాస్త్రి 
కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటికి ఒక లేఖ 
మహాత్ముని అహింసా వ్రతం 


ఇండియన్‌ యూనియన్‌ ఏర్పాటు 


శాస్తి జీవితం సమాప్తి 


మహా విద్యావేత్త,మహా వక్త,మహా అక్షరార్చకుడు 


మహోన్నత మనీషి శాస్త్రి 


మహోన్నత మనీషి శాస్త్రి -2 


రైటానరబుల్‌ “శ్రీనివాస శాస్తి (చివరి భాగం ) 


సరసభారతి ఉయ్యూరు గబ్బిట దుర్గాప్రసాద్‌ 


రైట్‌ హానరబుల్‌ శ్రీనివాస శాస్తి 


ముద్రిత రచనలు 
సంపాదకత్వం 


అంకాత్మక (డిజిటల్‌) పుస్తకాలు 


సరసభారతి ఉయ్యూరు గబ్బిట దుర్గాప్రసాద్‌ 


రైట్‌ హానరబుల్‌ శ్రీనివాస శాస్తి 


అపూర్వ విషయం 


సాహితీ బంధువులకు శుభాకాంక్షలు. సరసభారతి బ్లాగ్‌ ఏర్పరచి దశాబ్ద 
కాలం దాటింది. అంతకు ముందు, ఈ కాలం లోనూ నేను రాసిన 
రచనలన్నీ ఒక చోటుకు చేర్చాలని మా రెండవ అబ్బాయి శర్మ తపన 
పడుతూ, వాడి ఉద్యోగ ధర్మాన్ని నిర్వహిస్తూ ఈ పనికి సుమారు 
ఆరునెలలముందు శ్రీకారం చుట్టాడు. ఎప్పటికప్పుడు నాకు పురోగతి 
తెలియజేస్తూ, గొప్ప విజన్‌ తో ముందుకు సాగుతూ మొట్టమొదటి సారిగా 
నారచనలు డిజిటల్‌ గా మార్చి, “సమస్త భక్త శిఖామణులు “ శీర్షికతో 
సుమారు 700 పేజీల దేశ భక్తులు, దైవభక్తులు, రాజ్యభక్తులైన మంత్రులు 
మొదలైన వారి గురించి నేను రాసినవన్నీ క్రోడీకరించి 75వ భారత 


స్వాతంత్ర్య దినోత్సవ పుణ్య సమయం లో ఆన్‌ లైన్‌ లో నాతొ అవిష్కరింప 


జేశాడు. వాడి దీక్షకు కృషికి విజన్‌ కు అభినందనలు. ఎదో రాసుకొంటూ 
పోవటమేకానీ, దానికింత ప్రశస్తి ఉంటుందని నాకెన్నడూ అని పించలేదు. 
ఇదంతా చూశాక, తప్పులు దిద్దే సమయం లో కొన్ని అసలు నేనే రాశానా అనే అనుమానం వచ్చిన సందర్భాలు కూడా 


ఉన్నాయి. మా వాడిని అడిగితే “నువ్వే రాశావు నాన్నా “అని జ్ఞాపకం చేశాడు. ఇది నా సాహిత్యజీవితం లో ఒక మైలు రాయి. 


ఇంతటి తో ఆగలేదు. నేను వివిధ రామాయణ, భారత, భాగవత,వేద ఉపనిషత్తులు మొదలైన వాటిపై విశ్లేషణ రూపంగా 
రాసినవన్నీ ఒక చోటికి చేర్చి డిజిటల్‌ రూపమిచ్చి రెండవ భాగం గా సుమారు 450 పేజీల “వేద, ఇతిహాస, తాత్విక రచనల 
విశ్లేషణ”గా నామకరణం చేసి విద్యా ప్రదాత శ్రి వినాయకుని పుట్టినరోజు శ్రీ వినాయక చవితి నాడు నాచేత ఆవిష్కరింప 
జేస్తున్నందుకు మహదానందంగా ఉంది. ఎన్ని సార్లు తప్పుల జల్లెడ పట్టినా, కొన్ని కంటికి కనిపించకుండా దూసుకు 
పోతూనే ఉన్నాయి. థ,ఠ,ఢ వంటి అక్షరాలు స్పష్టంగా రాయటానికి జంత్రిక ను నాకు ఎప్పటికప్పుడు అందించి, వేగ వంతంగా 
రాయటానికి తోడ్పడుతున్న మా మనవడు చి. భువన్‌ కు ఆశీరభినందనలు. ఇంతటి అక్షర వారాసి ని చూస్తుంటే 
అద్భుతమని పిస్తోంది. ఇంకా కొన్ని భాగాలు వీలువెంట డిజిటలైజ్‌ చేసి, వేర్వేరు శీర్షికలతో ఆవిష్కరిస్తాము. ఇదంతా మా 
తలిదండ్రుల ఆశీర్వాదాలు, మా ఇలవేల్పు శ్రి సువర్చలాంజనేయ స్వామి దీవెనలు, శ్రీ సరస్వతీ మాత కరుణా కటాక్షమే అని 
సవినయంగా మనవి చేస్తూ, మా శ్రిమతి, మాకుటుంబ సభ్యులు అందిస్తున్న ప్రోత్సాహానికి, సాహితీ బంధుల 
ఆదరాభిమానాలకు అభినందనలు తెలియ జేస్తున్నాను. ఇప్పడు భారత 76 వ స్వాతంత్ర్య దినోత్సవం 15-8-23న చంద్రునికో 
నూలుపోగుగా మరియు శాస్తి గారి 155 వ జయంతి (సెప్టెంబర్‌ 22) సందర్భంగా రైట్‌ హానరబుల్‌ శ్రీనివాస శాస్తి ట్‌ ఎన్‌ జగదేశన్‌ 


91 


రాసిన "వి ఎస్‌ శ్రీనివాస శాస్తి" ఆంగ్ల పుస్తకానికి తెలుగు స్వేచ్చానువాదం పుస్తకం గా రావడం మరొక మైలురాయి. 
గబ్బిట దుర్గాప్రసాద్‌ ఆగస్టు. 2023 


ఉయ్యూరు 


సరసభారతి ఉయ్యూరు గబ్బిట దుర్గాప్రసాద్‌ 


రైట్‌ హానరబుల్‌ శ్రీనివాస శాస్తి 


ఒక్క నిమిషం 


కాలం తో పాటు సాంకేతిక మారింది. ఇంతకు ముందు తెలిసినవి అన్నీ పుస్తకం లో రాసుకొని, సమావేశాలలో అందరికి వినిపించటం అనేది అలవాటు గా 
జరిగేది. 2010 లో సరసభారతి ఉయ్యురు లో ఒక సాంస్కృతిక సంస్థ గా ప్రారంభం అయ్యి సాహితీ సభలు, ఉగాది కవి సమ్మేళనం, సమావేశాలు స్థానిక 


గ్రంథాలయాలలో, దేవాలయాలలో జరిగేవి. సరసభారతి చిన్న పత్రిక గా రూపుదిదుకొంది. 


సహజంగా సైన్స్‌ టీచర్‌ అవ్వటం వల్ల ప్రతిదీ నా అవసరాలకు మేరకు నేర్చుకో వటం బాగా అలవాటు.. ఈ వయసులో కంప్యూటర్‌ నేర్చుకొ నటం, తెలుగు 
లో టైపు చేయటం, నోట్స్‌ తయారు చెయ్యటం ఈమెయిలు రాయటం. సమాధానాలు రాయటం నేర్చుకోన్నవి. బహుశా మా తరం వాళ్ళకంటే ముందుగా 
కంప్యూటర్‌ నేర్చుకుని ఇమెయిల్‌ ద్వారా సాహితీ రచనలు పంపటం ప్రారంభం అయ్యింది ఈ ప్రయాణం. ఇమెయిల్‌ తెలుగు లో రాసినవి స్కాన్‌ చేసి. 


బంధువులకు, మిత్రులకు పంపటం అలవాటు అయ్యింది. 


"వ 


అప్పుడే ప్రసిద్ధ వ్యక్తులు బ్లాగ్‌ ద్వారా తమ రచనలను, ఆలోచనలను పంచుతున్నారు. పిల్లలు బ్లాగ్‌ పెడితే అందులో ఇంగ్లీష్‌ లో రాయటం. తెలుగు వి స్కాన్‌ 
చేసిపెట్టటం. ఇది ఒక మెట్టు. సాహితీ బంధు గ్రూప్‌ తయారుచేసి. సాహితీ మిత్రులకు పంపటం మలి మెట్టు.తెలుగు లో రాయాలంటే సాఫ్ట్వేర్‌, కీబోర్డ్‌ ఉండాలి 
ఎందుకో అది కష్టం గా అనిపించింది. అప్పుడే గూగుల్‌ యూనికోడ్‌ తో తెలుగు లో రావాలటం. చాలా బాగా ఉండటం. ఇంగ్లీష్‌ లో కొడితే తెలుగు లో రావటం 
అది ఇమెయిల్‌ లో, బ్లాగ్‌ లో చేరటం. జరిగింది మొరొక మెట్టు. రోజుకు ఒకటి, లేదా రెండు పోస్ట్స్‌ తో ప్రారంభం అయ్యి. ఒక అలవాటు గా మారి రోజుకు పది.. 
డజన్ల వరకూ వెళ్ళింది. బ్లాగ్‌ ప్రారంభం అయ్యిన తరువాత గ్రామీణ ప్రాంతం నుంచి తెలుగు లో ఉసూల గూడు (బ్లాగ్స్‌) కూడా రాస్తారు అని ప్రపంచానికి 


తెలిసింది. తెలుగు బ్లాగర్స్‌ అందరికి సరసభారతి బాగా పరిచయం. కూడలి ద్వారా దేశ విదేశాల తెలుగు వారికీ బ్లాగ్‌ చేరింది. 


ఉదయం వార్తా పత్రికలలో వచ్చే అంశాలతో ప్రారంభం అయ్యి, సాయంత్రం ఒక పుస్తకం, కవి మీద సమీక్ష సాయంత్రం కొన్ని సార్లు రాత్రి పొద్దు పోయేవరకూ 
రచనలు జరిగేవి. దాదాపు 10-12 గంటలు నోట్స్‌ రాసుకోవటం. టైపు చెయ్యటం, ఫొటోన్‌ కాలేచ్చ్‌ చెయ్యటం. ఇమెయిల్‌ ఇవ్వటం ఇలా... సోషల్‌ మీడియా 
విస్తరించి బ్లాగ్‌ లో రాసింది ఆటోమేటిక్‌ గా ఫేస్బుక్‌, ట్విట్టర్‌ మొదలైన వాటికి వెళ్ళటం. ప్రపంచమంతా తెలియటం జరిగింది ఇది మరొక్క మెట్టు. అమెరికా 
ప్రయాణం లో పరిచయం లేని వాళ్ళు కూడా గుర్తు పట్టి బ్లాగ్‌ గురించి గొప్పగా చెప్పటం విశేష అనుభూతి. బ్లాగ్‌ లో సాహిత్యం, పుస్తక విశ్లేషణ, సభలు. 
ప్రయాణాలు. రాజకీయాల, దేవాలయములు, సినిమా, నా దారి. సరసభారతి సమావేశాలు... ఇలా జీవితం లో మనకు తారసపడే ప్రతి అంశం మీద 
రాయటం అవి సోషల్‌ మీడియా లో చేరటం జరిగిపోయేవి. టైపింగ్‌ లో కొన్ని తప్పులు దొర్లినా మంచి మనసుతో దానిని అర్ధం చేసుకొని బ్లాగ్‌ కి సహకరించిన 


వారి అందరికి ధన్యవాదాలు. 


లాభాపేక్ష, వ్యాపార ద్రుష్టి లేకుండా రాసినవి, సేకరించినవి భావి తరాలకు తెలియాలనేదే ఈ ప్రయత్నం. పుస్తకాలలో నిక్షిప్తమైన వి ఈ తరం, రేపటి తరాలకు 
అందించటమే ఆశయం. వికీపీడియా కూడా తమ రిఫరెన్స్‌ కోసం సరభారతి పోస్ట్స్‌ లంకె వెయ్యట జరుగుతోంది. ప్రపంచం మొబైల్స్‌ లోకి మారినప్పుడు 
అందరూ బ్లాగ్స్‌ ఆపేసినా సరసభారతి కొనసాగించటం విశేషం. వాట్సాప్‌ లో కూడా మిత్రులకు గ్రూప్‌ తయారుచేసి పోస్టే పంపటం ప్రారంభం.గత రెండు 
సంవత్సరాలుగా చాలా సౌకర్యం గా ఉండటం తో రోజు ఉదయం పది గంటలకు లైవ్‌ ప్రోగ్రాం చెయ్యటం అలవాటుగా మారింది. దాదాపు 1300 గంటల లైవ్‌ చేసి 
వాటిని yుంUtUbe లో అప్లోడ్‌ చెయ్యడం జరిగింది. సరసభారతి బ్లాగ్‌ పది లక్షల వీక్షకులలో బ్లాగ్‌ లో రాసి పుస్తకం రూపం లో వచ్చినవి దాదాపు. 40. అంచెలంచలు 


గా ఎదుగుతూ పదివేల పోస్ట్స్‌ కు నేను రాసినవి చేరాయి. ముద్రితం కానివి దాదాపు 500 వ్యాసాలు. పదివేల పేజీలు, యాబై లక్షల పదాలు, రెండు కోట్ల 


అక్షరాలూ. వీటిని సేకరించి తప్పులు సరి దిద్ది క్రమ పరిచి అంకాత్మక (డిజిటల్‌) పుస్తకాలు గా ఆవిష్కరించి మీకు అందించే ప్రయత్నమే ఇది. 


రైటానరబుల్‌ శ్రీనివాస శాస్తి గారిపై తెలుగులో ఎవరూ రాయలేదు. పబ్జికేషన్‌ డివిజన్‌ ఆఫ్‌ ఇండియా వారు “బిల్డర్స్‌ ఆఫ్‌ మోడరన్‌ ఇండియా సిరీస్‌ “లో టి. ఎస్‌. జగదీశన్‌ 
లో ఇంగ్లీష్‌ లో రాయించి ప్రమరించారు. నేను దాన్ని అనువాదం చేసి మీకు అందిస్తున్నాను. 


సరసభారతి ఉయ్యూరు గబ్బిట దుర్గాప్రసాద్‌ 


రైట్‌ హానరబుల్‌ శ్రీనివాస శాస్తి 


గ్రంథకర్త పరిచయం 


గబ్బిట దుర్గాప్రసాద్‌ 
27-6-1940 ఉయ్యూరు కృష్ణాజిల్లా 
గబ్బిట భవానమ్మ, మృత్యుంజయ శాస్త్రి 
ప్రభావతి 
ఎం ఏ, తెలుగు, బి.ఎస్‌ సి. బి.ఎడ్‌. 
ఫిజకల్‌ సైన్స్‌ టీచర్‌, పదానోపాధ్యాయుడు -కృష్ణా జిల్లా పరిషత్‌ (1963-1998) 
గబ్బిట మృత్యుంజయ శాస్త్రి, సమత సంకల్ప్‌, భువన్‌ సాయి తేజ 
లక్ష్మీ నరసింహ శర్మ, ఇందిర శ్రీ హర్ష సాయి, హర్షి తాంజని 
నాగ గోపాల కృష్ణ మూర్తి, రాణి గౌతమ శ్రీ చరణ్‌, రమ్య 
వెంకట రమణ, మహేశ్వరి 
కోమలి విజయలక్ష్మి, సాంబావధాని శ్రీకేత్‌, ఆశుతోష్‌, పీయూష్‌ 
1 ఆంద్ర వేద శాస్త్ర విద్యాలంకారులు 2 జనవేమన 3 దర్శనీయ దేవాలయాలు 4 శ్రీ హనుమత్‌ కథా నిధి 5 శ్రీ ఆంజనేయ స్వామి మహాత్మ్యం 6 సిద్ధ 
యోగిపుంగవులు 7 మహిళా మాణిక్యాలు 8 పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు 9 దర్శనీయ దైవ క్షేత్రాలు 10 గీర్వాణ కవుల కవితా గీర్వాణం (3 
భాగాలు) 13 దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు (2భాగాలు) 15 కేమోటాలాజి పిత డా.కొలాచల సీతారామయ్య 16 దైవ చిత్తం 17 బ్రహ్మశ్రీ 
మద్దులపల్లి' శాస్త్రి గారి శతజయంతి కరదీపిక 18 ఆధునిక ప్రపంచ నిర్మాతలు - జీవితాలలో చీకటి వెలుగులు 19 షార్లెట్‌ సాహితీ మైత్రీ బంధం 20 
అణుశాస్త్ర వేత్త డా.ఆకునూరి వెంకట రామయ్య _ 21 ప్రయోగాత్మక కాంతి శాస్త్ర పరిశోధన పిత డా పుచ్చా వెంకటేశ్వర్లు 22 ఊసుల్లో ఉయ్యూరు 23 
సోమనాథ్‌ నుంచి కాశీ విశ్వనాథ్‌ దాకా 24 ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్న మాణిక్యాలు 25 వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాథ సూరి 26 విదేశీ 


సంస (తే విద్వాంసులు. 


సరసభారతి ఉయ్యూరు గబ్బిట దుర్గాప్రసాద్‌ 


రైట్‌ హానరబుల్‌ శ్రీనివాస శాస్తి 


సంపాదకత్వం సరసభారతి ప్రచురించిన పుస్తకాలు 1 జో శతిస్సంశ్లేషణం 2 ఉయ్యూరు ఊసులు 3 నవకవితా వసంతం 4 మా అక్కయ్య 5 “ఆదిత్య “హృదయం” 6 
త్యాగి పే”రెడీలు” 7 శ్రీరామవాణి 8 మా అన్నయ్య 9 శ్రీ సువర్చలా వాయు నందన శతకం 10 శ్రీ సువర్చలా మారుతి శతకం 11 శ్రీ సువర్చలేశ్వర 
శతకం 12 వసుధైక కుటుంబం 13 Nuclear Scientist Dr.Akunuri Ramayya 14 సాహితీ స్రవంతి (సాహితీ మండలి తరఫున 

1 సమస్త భక్త శిఖామణులు 2. వేద, ఇతిహాస, తాత్విక రచనల విశ్లేషణ ౩. కోనసీమ అందాలకు ఎవేదపవిత్ర సొబగులు సౌరభాలు అద్దిన 
ఆహితాగ్నులు,4. దర్శనీయ మహాదే(వ-వినాయక ఆలయాలు,5. బ్రహ్మశ్రీ విద్వాన్‌ శ్రీ గబ్బిట మృత్యుంజయ శాస్తి,6. శమీ అష్టోత్తరం పూజా విధానమ, 
7. సహస్రచంద్రదర్శనం 8. శ్రీ సంకర 9.. శ్రీ శోభ కృత్‌ ఉగాది కవితా సంకలనం 10. రైట్‌ హానరబుల్‌ శ్రీనివాస శాస్త్రి(అనువాదం) 


రైటానరబుల్‌ శ్రీనివాస శాస్తి గారిపై తెలుగులో ఎవరూ పుస్తకం, కనీసం వ్యాసం కూడా రాయలేదు. పబ్లికేషన్‌ డివిజన్‌ 
ఆఫ్‌ ఇండియా వారు “బిల్డర్స్‌ ఆఫ్‌ మోడరన్‌ ఇండియా సిరీస్‌ “లో టి. ఎన్‌. జగదీశన్‌ తో ఇంగ్లీష్‌ లో రాయించి 


ప్రచురించారు. నేను దాన్ని అనువాదం చేసి మీకు అందిస్తున్నాను. 


V.S.SRINIVASA SASTRI బాల్యం 


22-9-1869 న శ్రీనివాస శాస్త్రి తమిళనాడు లోని కుంభకోణం దగ్గర 
వలగైమాన్‌ లో శంకర నారాయణ శాస్త్రి శ్రిమతి బాలమ్మాల్‌ దంపతులకు 
జన్మించాడు... ముగ్గురు అక్కలు,ముగ్గురు తమ్ముళ్ళు. అప్పుడే 
రాజకీయ చైతన్యం, ఆధ్యాత్మిక విచారం ప్రారంభమైందిదేశం లో. సాంఘిక 
దురన్యాయాలపై గొంతులు విప్పుతున్నారు ప్రజలు. మూఢ విశ్వాసాలపై 
ఏవగింపు చూపిస్తున్నారు. 1857 బ్రిటీష రాజ్యం అయిపొయింది. హౌస్‌ 


869.1946 
[గ (0000200002 ఆఫ్‌ కామన్స్‌ భారత ప్రభుత్వాన్ని విక్టోరియా రాణికి అప్పగిస్తూ తీర్మానం 


చేసింది. బ్రిటన్‌ అధికారం లో ఉన్న అన్ని ప్రాంతాలలాగానే ఇండియా ను 
కూడా చూసు కొంటామని రాణి ప్రకటించింది. ప్రజలు ఊరట చెందారు. సెల్స్‌ గవర్న మెంట్‌ ఆశలు చివురిచాయి. 
అప్పుడు ఏదైనా అలజడి ఉంటే రాణిపై ఉన్న అవిశ్వాసం మాత్రం కారణం కాదు. దీనినే సురెంద్రనాద్‌ బెనర్జీ “భారత 


ప్రజలు మేలుకొంటున్నారు అనటానికి ఇది ఒక సంకేతం “అన్నాడు. 


అనాదిగా ఉన్న సంప్రదాయాలను,సంస్కృతిని కాదని పాశ్చాత్య వ్యామోహం లో జమీందార్లు,ధనికులు 
పడిపోయారు. అప్పుడే రాజారామ మోహన రాయ్‌ వంటి జాతీయవాదులు భారతీయ సంప్రదాయ సంస్కృతీ 


పునరుద్ధరణకు నడుం కట్టి జనాన్ని నడిపించారు. మత మూఢనమ్మకాలు వగైరాలపై తీవ్రంగా విరుచుకు పడ్డారు. 


సరసభారతి ఉయ్యూరు 11 గబ్బిట దుర్గాప్రసాద్‌ 


రైట్‌ హానరబుల్‌ శ్రీనివాస శాస్తి 


దేశ భక్తీ జాతీయత విస్తారం అయింది అయినా బ్రిటీష రాణి కి ప్రజల విధేయత లో మార్పు లేదు. బర్క్‌ మిల్‌, గ్లాడ్‌ 
ష్టన్‌ వంటి మేధావుల దార్శనికుల ప్రభావం తో వైస్‌ రాయ్‌ లైన లార్డ్‌ కానింగ్‌,లార్డ్‌ రిప్పన్‌ లు వ్యవహరించారు. 
ఇండియాలో స్వీయప్రభుత్వ పాలనకు ఆశలు బాగా ఏర్పడేట్లు చేశారు.దాదాభాయ్‌ నౌరోజీ,మహాదేవ గోవింద రానడే 
లమహో న్నత వ్యక్తిత్వాల వలన ప్రభావితులైన భారత ప్రజల వలన,దైవ కృప వలన ఇండియా, బ్రిటన్‌ దేశాల మధ్య 


సాన్నిహిత్యం,విశ్వాసం దృఢమైంది. 


కుటుంబం 


దారిద్ర్యం లో పుట్టిన శ్రినివాన్‌ కు సునిసిత మేధ మంచి వ్యక్తిత్వం అబ్బాయి. పుట్టిన ఊరు నది గట్టున ముత్తాత 


తండ్రి,ముత్తాత, తాత ల మూడు పవిత్ర సమాధులున్నాయి. ఈ ముగ్గురు గృహస్థాశ్రమాన్ని నిర్విఘ్నంగా గడిపి 
చివరి దశలో సన్యాసం స్వీక రించి ప్రాపంచిక సుఖాలకు దూరమైన వారే. శ్రీనివాస్‌ తండ్రి కూడా చివరికి సన్యాసం 
తీసుకోవాలనే అనుకొన్నాడు,కానీ అనుకోకుండా హార్ట్‌ ఎటాక్‌ తో చనిపోయాడు. పూజారి కుటుంబం. భక్తీ శ్రద్ధలతో 
భగవత్‌ సేవ చేసే వాడు. కానీ విపరీతమైన కోప దారి కోపం వస్తే నిప్పు మీద కోతి అనిపించేవాడు. 
దుర్భాషలాడేవాడు. తండ్రి విపరీత గుణాలను చూసి శ్రీనివాస్‌ చాలా జాగ్రత్తగా మసలు కొనేవాడు.తల్లి 
సాధుస్వభావం అతడికి గొప్ప ప్రేరణ కలిగించింది. తల్లిని గురించి రాస్తూ “మ అమ్మ సెక్యులర్‌ కుటుంబం లో 
పుట్టింది. ఉన్నత భావాలతో విరాజిల్లింది అవే నాకు వచ్చాయి. పురాణాలన్నీ ఆమెకు వచ్చు. నాకు హాయిగా 
మనస్పూర్తిగా నేర్పించేది “అన్నాడు. కనుక బాల్యం లోనే పుణ్యపాపాలు స్వర్గ నరకాలు తప్పు చేస్తే పడే శిక్ష సుఖ 
సంతోషాలు అన్నీ అవగతమయ్యాయి. రాత్రులు నిద్ర లో భూతాలూ పిశాచాలు కనిపించి భయ పెట్టేవి. ఉదయం 
కాగానే హాయి గా ఉండేది. కొన్ని సుఖ స్వప్నాలు కూడా వచ్చేవి. వాటి గురించి “ఒకసారి మహా విష్ణువు కలలో 
మహా ప్రకాశమానంగా కరుణా కటాక్షాలతో దేవతలతో,మహరుల తో కన్పించి క్రమంగా విపరీతంగా పెరిగిపోయి 
వర్ణించలేని విధంగా మహా స్వరూపంగా దర్శన మిచ్చాడు. నా కళ్ళు అర్జునుడి కంటే స్పష్టంగా ఆ విశ్వ రూపాన్ని 
చూశాయి ధన్యుడనయ్యాను. తర్వాత ఇలా చాలా సార్లు కలలు వచ్చాయి.భగవద్గీతలో పన్నెండవ అధ్యాయం లో 


వరింపబడిన విశ్వ రూప సందర్శన భాగ్యం అది"అని చెప్పాడు. 
ta 


ఇలాంటి విషయాలు స్నేహితులకు చెప్పేవాడు. మనసంతా 
పవిత్రంగా ఉండేది. తల్లి తండ్రికంటే ఎక్కువకాలం జీవించింది. సెల్ఫ్‌ 
గవర్నమెంట్‌ విషయం లో ఇంగ్లాండ్‌ వెళ్లి అక్కడి వారితో 
చర్చించాల్సి ఉన్నా శ్రీనివాస్‌,తల్లితో ఉండటానికే ఇష్టపడ్డాడు. ఆమె 
అతడి చేతుల్లోనే ప్రాణాలు విడవాలని పెద్ద కొడుకు గా 
అన్తక్రియలన్నీ యదా విధిగా నిర్వర్తించి బాధ్యత 


శీ 
నెరవేర్చాలనుకొన్నాడు శ్రీనివాస శాస్త్రి. కానీ 1919 లో ఇంగ్లాండ్‌ 


12 గబ్బిట దుర్గాప్రసాద్‌ 


రైట్‌ హానరబుల్‌ శ్రీనివాస శాస్తి 


బయల్లేరి వెళ్లాడు. ఏడెన్‌ చేరకముందే తల్లి మరణించిన వార్త తెలిసి జీవితాంతం కుంగి కుమిలి పోయాడు. ఆమె 
అంత్యక్రియలు యధావిధిగా నిర్వర్తించ లేని తన దౌర్భాగ్యాన్ని తలచుకొని వ్యధ చెందాడు. తల్లి అంటే అంతటి 


అభిమానం ఆరాధ్యం అతడికి. 


కుంభ కోణం లో చదివి మెట్రిక్‌ పాసయ్యాడు. అ స్కూల్‌ లో అతడికి మహా దేశ భక్తుడు,గొప్ప వ్యక్తిత్వం ఉన్న 
రావు బహదూర్‌ అప్పుస్వామి అనే ఆ స్కూల్‌ సంస్థాపక హెడ్‌ మాస్టర్‌ ప్రభావం పడి,శాస్త్రిలోని సకల నిగూఢ 
శక్తులు పురి విప్పుకొన్నాయి. మేధస్సు పరిపక్వమైంది. శాస్త్రి జీవితాన్ని తీర్చి దిద్దిన మహాగురువే అప్పు శాస్త్రి. 
తన గురువు'సమకాలీన పరిస్థితులన్నీ అవగాహన కలవారు. యువ విద్యార్దులను ఎలా అభీ వృద్ది మార్గం లో 
శక్తిస్వరూపులుగా కార్యోన్ముఖులుగా మలచాలో బాగా తెలిసిన వారు. నేను అంటే విపరీతమైన అభిమానం ఉన్న 
వారు. క్లాస్‌ రూం లోకి వార్తాపత్రికలు,పార్లమెంటరి రికార్డ్‌ లు,చరిత్ర పుస్తకాలు మేగజైన్స్‌ లు తెచ్చి అందులో 
పార్లమెంటరి విధానాలన్నీ చదివించి మనసుకు పట్టించేవారు. ఒక రోజు గురువుగారు కలకత్తాలోని ప్రముఖ 
న్యాయవాది,ఇంగ్లీష్‌ లో మహా వక్త లాల్‌ మోహన్‌ ఘోష్‌ పై రాయబడిన వ్యాసాన్ని చదివి వినిపించారు. అది 
యూరోపియన్లు,ఆంగ్లో -ఇండియన్స్‌ “ఇల్బెర్ట్‌ బిల్‌ “ను వ్యతిరేకిస్తున్న కాలం. అంటే యూరోపియన్‌ లపై ఉన్న 
కేసులను యూరోపియన్‌ జడ్జి లు మాత్రమె విచారించాలి అనేది. ఈ బిల్‌ ఇంగ్లీష్‌,ఆంగ్లో ఇండియన్‌ లను కలవర 
పరచింది. వైస్‌ రాయ్‌ రిప్పన్‌,లా మినిష్టర్‌ కర్తీ 


ప 
యూరోపియన్లు,ఆంగ్లో ఇండియన్లు పెద్ద రాలీలు నిర్వహించారు,మీటింగ్‌ లు పెట్టారు. బారిష్టర్‌ బ్రాన్సన్‌ “ఈ నేటివ్‌ 


ఇల్బర్ట్‌ లకు కూడా బాధ కలిగించింది. కలకత్తాలో 


విమర్శ జాక్‌ -యాస్‌ కికింగ్‌ ది లయన్‌ “అని కూశాడు. దీనికి దీటుగా మరింత పెద్ద బహిరంగ సభ ఏర్పరచి లాల్‌ 
మోహన్‌ ఘోష్‌ కుక్కకాటుకు చెప్పు దెబ్బగా దిమ్మ తిరిగే సమాధానం చెప్పాడు. దానినే అప్పు శాస్తి క్లాస్‌ లోకి 
తెచ్చి తమకు చదివి వినిపించారని శ్రీనివాస శాస్తి చెప్పాడు. "అప్పుడు నేను ఇంకా కుర్రాడినే అయినా నారక్తం 


మరిగిపోయింది “అని రాశాడు శాస్తి. 


విద్యాభ్యాసం 


జీవిత చరమాంకం లో శాస్త్రి “ఆరవ ఫారం లో ఉండగానే మా గురువుగారు అప్పుశాస్తి “జెంటిల్‌ మాన్‌ “అనే 
పదానికి గొప్ప అర్ధం చెప్పారు. దాని అర్ధం మర్యాద,స్వరూపం,బెచిత్యం,కోపం,సంతోషం తగ్గించుకోవటం లను కలిగి 
ఉండటం అనే విస్తుతార్థం బోధించారు “అని రాసుకొన్నాడు. అలా అప్పు శాస్త్రి ప్రభావం శ్రీనివాస శాస్త్రి పై చాలా 
ఉన్నది. మంచి ఆరోగ్యంగా ఆటలు, నది లో క్రీడలతో అన్నిటా ముందుండేవాడు. బాహ్య ఆరోగ్య రక్షణ ఆతడి 
అంతర్‌ సౌందర్యానికి శ్రి రామ రక్ష అయింది. 14ఏళ్ళ వయసులో అంతకంటే తక్కువ వయసున్న పార్వతి తో 
శాస్త్రి వివాహం 1883లోనే జరిగింది. అప్పటి యువకులు 18 దాటితెకాని పెళ్ళికి ఇష్టపడే వారు కాదు. కానీ 
తలిదండ్రుల ఒత్తిడి తో తలవంచక తప్పలేదు. పెళ్ళి జరిగిపోయింది. 1884లో మెట్రిక్‌ మద్రాస్‌ ప్రేసిడేన్సి లో 13 వ 


వాస 


వాడుగా పాసయ్యాడు. ఈ ఉత్తమ రాంక్‌ ఫస్ట్‌ యియర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ లో జీతం కట్టకుండా చేరటానికి అర్హత నిచ్చింది. 


సరసభారతి ఉయ్యూరు 13 గబ్బిట దుర్గాప్రసాద్‌ 


రైట్‌ హానరబుల్‌ శ్రీనివాస శాస్తి 


కుంభకోణం ప్రభుత్వ కాలేజి లో చేరి,ప్రేసిడేన్సి మొత్తం మీద ఫస్ట్‌ రాంక్‌ లో పాసయ్యాడు. ఇంగ్లీష్‌ లో గోల్డ్‌ మెడల్‌ 
పొందాడు. ఈ రాంక్‌ వలన బిఏ లో కూడా ఉచిత విద్యకు అర్హుడై నాడు. అప్పటి క్లాస్‌ మేట్‌ లలో కే శ్రీనివాస 
అయ్యంగార్‌ -ఈయన తర్వాత మద్రాస్‌ ప్రభుత్వం లో లా మినిస్టర్‌,టి.జీవాజి రావు -తర్వాత జిల్లా సెషన్స్‌ జడ్జ్‌ 
ఉన్నారు. అధ్యాపకులలో మహా విద్వాంసులైన ప్రొఫెసర్‌ సుందర రామ అయ్యర్‌,ప్రోఫెసర్‌ సాదు శేషయ్య,మిస్టర్‌ జి 
హెచ్‌ స్టువార్ట్‌,మిస్టర్‌ ఎ. బిల్డర్‌ బెక్‌,మిస్టర్‌ హేన్స్‌ మాన్‌,మహా మహోపాధ్యాయ రంగా చారి ఉన్నారు. వీరందరిపై 
శాస్త్రికి అత్యంత గౌరవం ఆదరం ఉండేది. వారూ అతనిపై అలాంటి వాత్సల్యాన్నే చూపే వారు. ఇందులో చాలామంది 


శ్రీనివాస శాస్త్రి సాధించిన ప్రపంచ వ్యాప్త విజయాలను కనులారా చూసి పులకించిన వారే. 


1887 లో మద్రాస్‌ లో శాస్త్రి మొట్టమొదటి సారిగా సురేంద్ర నాద బెనర్జీ భారత జాతీయ కాంగ్రెస్‌ లో ప్రసంగం 
చేయటం విన్నాడు. అప్పటికి ఇంకా జూనియర్‌ బి ఏ క్లాస్‌ లోనే ఉన్నాడు. లాంగ్వేజ్‌ పరీక్ష రాయటానికి మద్రాస్‌ 
వచ్చాడు. ఆకాలం లో మారుమూల ప్రాంతాలవారందరూ మద్రాస్‌ వచ్చి బి ఏ. పరీక్షలు రాయాల్సిందే. అదృష్ట 
వశాత్తు సురెంద్రుని ప్రసంగం వినటం అతడి అదృష్టం అయింది. ఈ అనుభవాన్ని జ్ఞాపకం చేసుకొంటూ “సురెంద్రుడు 
అత్యుత్తమ ప్రసంగం చేశారు. అలాంటి ఉపన్యాసం నా జీవితం లో ఎప్పుడూ విని ఉండలేదు. అది నా మనసుపై 
గాఢ ముద్ర వేసింది. ఆ వాక్‌ ప్రవాహానికి అవతలివారిని చీల్చి చెండాటనాన్ని మర్చిపోలేను. గంగా ప్రవాహమే అది. 
విషయ వివరణ చేస్తూ కావాల్సిన చోట్ల నొక్కి చెబుతూ,నిదానంగా మనసులోకి చొచ్చుకొని పోయేట్లు సందిగ్ధ 
రహితం గా మాట్లాడిన తీరు నన్ను ముగ్గుడిని చేసింది. సముద్ర తరంగాల లాగా పైకి ఎగురుతూ తగ్గుతూ గొప్ప 


అనుభూతి కలిగించింది. 'ంh !it Was splendid,splendid treat for us “అన్నాడు పొంగిపోతూ. 


1883లో శాస్త్రి బి ఏ ఫస్ట్‌ క్లాస్‌ లో ఇంగ్లిష్‌ లో ప్రేస్సిడేన్సి మొత్తం మీద ఫస్ట్‌ మార్క్‌ లతో పాసయ్యాడు. అతడికి 
చదువులో గొప్ప సాయం చేసిన వాడు పెద్దక్క భర్త అంటే పెద్దబావ గారు విశ్వ నాద అయ్యర్‌. ఆయన 
ప్రోద్బలంతోనే లా కాలేజిలో చేరాడు. దురదృష్ట వశాత్తు చేరిన కొద్దికాలానికే బావ చనిపోతే లా మానేసేయాల్సి 
వచ్చింది. కుటుంబ బాధ్యత శాస్త్రిపై పడింది అదృష్టవశాత్తు తంజావూర్‌ జిల్లా మాయవరం లో మునిసిపల్‌ హై 
స్కూల్‌ లో టీచర్‌ గా అవకాశం వచ్చి 1888లో చేరాడు. హెడ్‌ మాస్టర్‌ నారాయణ స్వామి తండ్రిలాగా ఆదరించాడు. 
కొంతకాలం తన ఇంట్లోనే ఉండమన్నాడు. విద్యార్ధులకు శాస్త్రి మాష్టారిపై గౌరవం ఆయనకు పిల్లలపై అభిమానం 
బాగా కలిగాయి. ఇలాంటి సత్సంబంధం విద్యార్ధుల ఉపాధ్యాయుల మధ్య ఉండాలి అని చెప్పేవాడు శాస్త్రి. అక్కడి 
శిష్యులలో టిఆర్‌ వెంకట రామ శాస్తి ప్రముఖ న్యాయవాదిగా లిబరల్‌ నాయకుడుగా ఎదిగాడు. వీరిద్దరి మధ్య 
స్నేహం జీవితాంతం ఉండి పోయింది. మాయవరం లో ఉండగానే శాస్త్రికి “వెబ్‌ స్టర్‌ ఇంగ్లిష్‌ డిక్షనరి “తో పరిచయం 


మొదలైంది. దానిపై రోజూ అనేక గంటలు పని చేసే వాడు. అతడి మిత్రులు “మా వాడికి అది భగవద్గీత అయింది 


“అని నవ్వేవారు. దీనివలన శ్రీనివాస శాస్త్రికి తక్కువ వయసులోనే ఇంగ్లిష్‌ లిటరేచర్‌ పై అద్భుత మాస్టరి 


సాధించటానికి ఫౌండేషన్‌ పడటానికి గొ ప్ప అవకాశం లభించింది.ఇంగ్లిష్‌ భాషా 


సరసభారతి ఉయ్యూరు గబ్బిట దుర్గాప్రసాద్‌ 


రైట్‌ హానరబుల్‌ శ్రీనివాస శాస్తి 


నుడికారం,పదబంధం,వ్యాకరణం, ఉచ్చారణ లపై సాధికారత 


సాధించాడు. మహా వక్తగా ఎదగటానికి గొప్ప ఫౌండేషన్‌ ఏర్పడింది. 


తట శం మద్రాస్‌ బయనం 


మాయవరం లో మూడేళ్ళు హాయిగా ఆడుతూ పాడుతూ టీచర్‌ గా 

ఉద్యోగించి శ్రినివాస శాస్త్రి 1891లో మద్రాస్‌ సైదాపేట టీచర్స్‌ ట్రెయినింగ్‌ 

కాలేజిలో చేరాడు. ప్రశాంతంగా ఉన్న మాయవరం వదిలి కాంక్రీట్‌ 

జంగిల్‌ మద్రాస్‌ వెళ్లటం తలి దండ్రులకు,హెడ్‌ మాస్టర్‌ నారాయణ స్వామి 

అయ్యర్‌ కి ఇష్టం లేదు. కానీ విద్యా బోధకుడికి శిక్షణ అవసరమని తాను విద్యా వేత్తగా రాణించాలని అనుకొన్నాడు 
శాస్త్రి. ఒక ఏడాది హాయిగా సైదాపేట లో గడిపాడు. అక్కడ అందరూ ఆయనను “సీనియర్‌ మోస్ట్‌ ప్యూపిల్‌ టీచర్‌” 


గా గౌరవించారు. క్లాస్‌ లో కంటే వేదికలమీద ఆట స్థలం లో తన ప్రతిభ చాటుకున్నాడు. 


అప్పుడప్పుడు మాత్రం క్లాస్‌ లో ఉన్న స్పృహ ఉండేది. ఒక రోజు కాలేజి ప్రిన్సిపాల్‌ మిస్టర్‌ ఎ. ఎ. హాల్‌ 
విద్యార్థులకు వక్తృత్వం,ఖచ్చితమైన ఉచ్చారణ బోధిస్తూ మూడు ఇంగ్లీష్‌ పదాలను తప్పు ఆక్సేంట్‌ తో మాట్లాడాడు. 
అప్పటికే ఆక్సేంట్‌ పై మాస్టరి సాధించిన శాస్త్రి ఆమూడు పదాల ఉచ్చారణ తప్పుగా ప్రిన్సిపాల్‌ పలికాడని తెలియ 
జేశాడు.ఆమూడుమాటలు -Magnificient,formidable,execrable. ప్రిన్సిపాల్‌ తాను కరెక్ట్‌ గానే పలికానన్నాడు. 
వెంటనే డిక్షనరి తెప్పించి శాస్త్రి వాటిని పలికే విధానం వివరించగా తప్పు ఒప్పుకొన్నాడు ప్రిన్సిపాల్‌. .శాస్త్రిపై ఎలాంటి 


అసూయ పడక నిజాయితీగా వ్యవహరించాడు ప్రిన్సిపాల్‌ హాల్‌.శ్రీనివాసన్‌ తో చాలా చనువుగా వ్యవహరించాడు. 


1892లో శాస్త్రి మళ్ళీ మాయవరం వచ్చి మునిసిపల్‌ హైస్కూల్‌ లో టీచర్‌ గా చేరాడు. మళ్ళీ తలిదండ్రుల 
అభీష్టానికి వ్యతిరేకంగా 1893లో సేలం మునిసిపల్‌ కాలేజి లో ఫస్ట్‌ అసిస్టెంట్‌ గా చేరాడు. ఇరుకు ప్రపంచం నుంచి 
విస్తృత లోకం లోకి కాలు పెట్టిన అనుభూతి పొందాడు ఈ విషయాన్ని స్నేహితుడు డి.వి. గుండప్ప కు రాస్తూ - 
"మాయవరం లో ఉన్న ఏడేళ్ళు నువ్వు చెప్పినట్లు డిప్రెషన్‌ లో ఉన్నానని పించింది. అక్కడి వాతావరణం నన్ను 


కిందికి లాగేదిగానే ఉందికాని ఎదగటానికి తోడ్పడ లేదు. మంచి సదవకాశాలన్నీ జారిపోతున్నాయని వ్యధ 


ఎక్కువైంది. నా బదిలీ నాన్నకు హెడ్‌ మాస్టర్‌ కూ ఇష్టం లేదు. ఆ అననుకూల పరిస్థితుల నుంచి బయటపడి సేలం 


లో చేరినందుకు కాస్త ఊపిరి పీల్చు కొన్నట్లు అనిపించింది “అని రాశాడు. సేలం కాలేజిలో రెండేళ్లు ఇంగ్లీష్‌ టీచింగ్‌ 


తో అందరినీ మెప్పించాడు. తనకు సాటి ఎవరూ లేరని పించుకొన్నాడు. 


సేలం లో గొప్ప దేశ భక్తుడైన సి విజయరాఘవా చారియార్‌ ప్రభావం లో పడ్డాడు. ఇండియన్‌ సివిల్‌ సర్వీస్‌ 
పరీక్షలలో ఇండియాలో,ఇతర చోట్ల ఒకే సారి పరీక్షలు జరగాలి అన్న అభిప్రాయంతో భేదాలున్నాయి వీరిద్దరికి. 


అప్పుడు ఐ సి ఎస్‌ పరీక్షలకు ఇంగ్లాండ్‌ లో మాత్రమె పరీక్షలు జరిగేవి. సర్‌ ఫిరోజ్‌ షా మెహతా వంటి వారు 


సరసభారతి ఉయ్యూరు గబ్బిట దుర్గాప్రసాద్‌ 


రైట్‌ హానరబుల్‌ శ్రీనివాస శాస్తి 


ఇండియాలోకూడా అదే సమయం లో పరీక్షలు జరగాలని కోరారు. కానీ ఒకవేళ ఇండియా పరీక్షలలో 
పాసైనా,ఇంగ్లాండ్‌ లో ఒక ఏడాది ట్రేయింగ్‌ పొంది అప్పుడు ఇండియాలో ఉద్యోగం చేయాలి అన్నారు. 
విజయరాఘవాచారి దీన్ని వ్యతిరేకించాడు. శాస్త్రిమాత్రం ఫిరోజ్‌ షా ను సమర్ధించాడు. దీనిపై మీటింగ్‌ లో కూడా తన 
అభిప్రాయం వ్యక్త పరచాడు. శాస్త్రి నే అందరూ సపోర్ట్‌ చేయటంతో రాఘవాచారి అతడి తెలివి తేటలకు సామర్ధ్యానికి 
చాక చక్యానికి అబ్బుర పడ్డాడు. శాస్త్రిపై మక్కువ ఏర్పడి అతడినితీర్చి దిద్దే పనిలో పడ్డాడు. సేలం మునిసిపాలిటిలో 
నాన్‌ అఫీషియల్‌ చైర్మన్‌ ను తొలగించి అధికార వ్యక్తిని నియమించటం పై రాఘవాచారి వ్యతిరేకించి,పెద్ద నిరసన 
సభ నిర్వహించాడు. శ్రీనివాస శాస్త్రిని వార్తాపత్రికలలో ఆర్టికల్స్‌ రాయటానికి,హిందూ పేపర్‌ లో ఎడిటోరియల్స్‌ 
రాయటానికి సహాయం కోరి పని చేయిన్నుకొన్నాడు. రాజకీయాలపై పెద్దగా ఆసక్తి లేని శాస్త్రి తన సీనియర్‌ ఆచారి 


మాటలను గౌరవించేవాడు. ఆయన వద్దే రాచకీయాలలో ఎబిసిడి లు నేర్చాడు. 


1885లో శాస్త్రి సేలం వదిలి మద్రాస్‌ పచ్చయప్ప కాలేజి హైస్కూల్‌ లో ఇంగ్లీష్‌ టీచర్‌ గా చేరాడు. 1886లో భార్య 
పార్వతి మరణించింది. అప్పటికి వారికొడుకు శంకరన్‌ చాలా పసివాడు. దీనిపై “పార్వతి ఫోటో ను కూడా తీయించి 
దాచుకోలేని దౌర్భాగ్యుడిని “అని రాసుకొన్నాడు. 1897లో లక్ష్మి ని ద్వితీయం చేసుకొన్నాడు. క్రమంగా దుఖం 
మింగుకొంటూ బాధ్యతగల భర్తగా నిలదొక్కుకున్నాడు. 1899లో శాస్త్రి ట్రిప్లికేన్‌ హై స్కూల్‌ హెడ్‌ మాస్టర్‌ అయ్యాడు. 
విద్యావేత్త గా గొప్ప పేరు సంపాదించాడు. క్రమ శిక్షణకు మారుపేరుగా ఆ విద్యాలయాన్ని తీర్చి దిద్దాడు. స్కూల్‌ 
గౌరవం పెంచాడు క్లాస్‌ లో కఠినంగా ఉన్నా క్లాస్‌ బయట విద్యార్థులతో చనువుగా ఉండేవాడు. విహార యాత్రలకు 
ఫీల్డ్‌ ట్రిప్స్‌ కు వారితో వెళ్ళేవాడు. వారితోకలిసి ఈతకోట్టేవాడు ఆటలు ఆడేవాడు. ఇక్కడి విద్యాబోధన మహత్తరంగా 
పరమ సంతోషంగా ఉండేది ఆయనకు. దాదాపు విద్యార్థుల వయసు వాడే అవటంతో వారితో చాలా ఫ్రెండ్లీ గా 
ఉండేవాడు వారి తప్పులు సరిచేసేవాడు. బాగా చదివినవారికి ప్రోత్సాహక బహుమతులిచ్చేవాడు. కానీ ఈ విద్యా 
బోధనా సంతోషం చాలదని పించాయి. తన వ్యక్తిత్వం ద్వారా వాళ్ళను మరింత ప్రభావితులను చేయాలని పించేది. 
అప్పుడే ఆయనకు వి. కృష్ణస్వామి అయ్యర్‌,జి ఎ నటేశన్‌,ప్రొఫెసర్‌ కే బి రామ నాధన్‌ వంటి ఉత్తములతో గొప్ప 
పరిచయాలేర్పడ్డాయి. బహిరంగ చర్చలలో పాల్గొనే వాడు. 1943లో శాస్త్రి ట్రిప్లికేన్‌ లిటరరీ సొసైటీ లో పాల్గొన్న ఒక 
చర్చ ను చూసి సర్‌ ఎన్‌. గోపాలస్వామి అయ్యంగార్‌ “శాస్త్రి భావనలు నిత్యనూతనాలు అతడి విజ్ఞానం అనంతం 
అతడి వాడనాపటిమ అసాధారణం “phrasing and enunciation which later made him one of the worlds’ 
great orators in the English language “అని పరవశంతో దాదాపు నలబై ఏళ్ళ క్రితం జరిగిన దాన్ని 


గుర్తుంచుకొని శ్లాఘించాడు. 


మద్రాస్‌ టీచర్స్‌ గిల్డ్‌ 
CC 


సరసభారతి ఉయ్యూరు గబ్బిట దుర్గాప్రసాద్‌ 


రైట్‌ హానరబుల్‌ శ్రీనివాస శాస్తి 


ఆ కాలం లో నే శాస్త్రి “మద్రాస్‌ టీచర్స్‌ గిల్డ్‌ “స్థాపించి ఎడ్యుకేషనల్‌ రివ్యు ప్రచురించాడు. జి ఎ నటేశన్‌ కు 
ఇండియన్‌ రివ్యు కు సహకరించాడు. తానూ రామనాధన్‌ ఇద్దరూ కూడా సాహిత్య రంగం లో తమ కృషి 
అత్యున్నతంగా కొనసాగించాలని ప్రతిజ్ఞ చేశామని,అప్పుడు తానూ హిందూ హై స్కూల్‌ లో ఇద్దరి పని భారం 
మోస్తూకూడా. మాంచి ఉత్సాహంతో పని చేశానని రాసుకొన్నాడు. నటేశన్‌ కొత్త ప్రయత్నానికి పూర్తీ సహకారం 
అందించానని,,అప్పటికి ఇంకా కరెంట్‌ రాలేదని,ప్తూఫ్‌ రీడింగ్‌ కు రెండు కొవ్వు వత్తుల కాంతి తోనే అర్ధ రాత్రి 
వరకు,మళ్ళీ తెల్ల వారు జామున చేశానని,తనకన్ను స్పెల్లింగ్‌ తప్పులను,తప్పు టైపింగ్‌ ను ఇట్టే పసి 
కట్టేదని,అప్పటి నుంచి ఇప్పటికీ అరువు పుస్తకాన్నైనా మార్జిన్‌ వేసి,నాకు తోచిన రిమార్కులు రాయకుండా 
వదలననీ ఇది,తర్వాత ఆ పుస్తకం చదివే వారు నన్ను తిట్టుకొన్నా ఫర్వా 

“తుత్తి"గా ఉండేదని,తనకు యే కంటి డాక్టరు లాంగ్‌ సైట్‌ ఉందని 

సలహా ఇవ్వలేదని,కానీ వయసు35 కే తనకా జబ్బు 

వచ్చి,రుగ్వేదం నాటికి అనుభవ మైందని శాస్త్రి 


రాసుకొన్నాడు. 


ఆ వయసులోనే ఆయన స్పృశించని పబ్లిక్‌ రంగం లేనే 
లేదు. సహకార ఉద్యమం పై మక్కువ బాగా ఉండేది “ట్రిప్లికేన్‌ 
అర్బన్‌ కొ ఆపరేటివ్‌ సొసైటీ “స్థాపనలో ముఖ్య పాత్ర 
వహించాడు శాస్తి. అది ఇవాళ అతిపెద్ద సంస్థగా విస్తరించింది. 
సాంఘిక సంస్కరణ లపైనా దృష్టి పెట్టాడు. రజస్వలానంతర 
టా ల అ 
వివాహాలు ప్రోత్సహించాడు. హిందూ శాస్తాలలో దీన్ని సమర్ధించిన విషయాలను వ్యాస రూపంగా 1906లో ఒక 
కరపత్రం రాసి ప్రచురించాడు. చెప్పటం మాత్రమేకాదు తన కూతురు రుక్మిణి వివాహాన్ని రజస్వలానంతారమే చేసి 
మార్గదర్శి అయ్యాడు. ఆకాలం లో అది ఒక రివల్యూషన్‌. నటేశన్‌ చెప్పిన దాన్ని బట్టి టీచర్స్‌ గిల్డ్‌ కొ ఆపరేటివ్‌ 
౧ ల GC 
సొసైటీ లతోపాటు శాస్తి,అనేక క్లబ్‌ లు సంస్థలు కుళ్ళి కునారిల్లుతుంటే వాటిలో ఉత్సాహం కల్పించి చైతన్య 
వంతాలైన అనేక కాంగ్రెస్‌ కమిటీలను ఏర్పరచాడు..మద్రాస్‌ ప్రెసి డెన్సి లో ప్రముఖ వ్యక్తిగా గుర్తింపు పొందాడు. 


రానడే ఇన్‌ ష్టిట్యూట్‌ ను స్థాపించిన కొత్తలో దాని స్థాపకుడు వి కృష్ణస్వామి అయ్యర్‌ కు చేదోడు వాదోడుగా 


ఉంటూ,దాని ఎదుగుదలకు అభివృద్ధికి గొప్ప కృషి చేశాడు శాస్తి 


గోఖలే ప్రభావం 


1905కే శ్రీని వాస శాస్త్రి అత్యుత్తమ ప్రధానోపాధ్యాయుడు గా లబ్ధ ప్రతిష్టు డయ్యాడు. ఆరోగ్యం భేషుగ్గా 


ఉంది.సహచర ఉపాధ్యాయులతో విద్యార్ధులతో మంచి సంబంధం నెలకొల్పాడు. కుటుంబ విషయంలోనూ 


ప్రేమాస్పదుడైనాడు. కానీ 1905లో నటేశన్‌ “అత్యన్త గోప్యం “అని పంపిన పాంఫ్లెట్‌ చూసి తల్లడిల్లాడు. అది 


సరసభారతి ఉయ్యూరు 17 గబ్బిట దుర్గాప్రసాద్‌ 


రైట్‌ హానరబుల్‌ శ్రీనివాస శాస్తి 


సర్వెంట్స్‌ ఆఫ్‌ ఇండియన్‌ సోసైటి కి చెందినా రూల్స్‌,ప్రాస్పెక్టస్‌. అందులోని భాష భావాలు,జనజాగృతి ని 
ఆధ్యాత్మీకరించటం,దేశ భక్తీ అతడిని కట్టిపడేశాయి. దీన్ని గురించి శాస్త్రి “నేను దాన్ని పదే పదే చదివాను. నన్ను 
నేను ప్రశ్నించుకోన్నాను. అలాంటి మహత్తర కార్యక్రమం లో నేను భాగ స్వామిని కాలేనా ?”అనే ప్రశ్న అతడిని 
కుదిపేసింది గోఖలేగారు ఎంతమర్యాదగా,ఆవేశంగా రాశారోఅనిపించింది. శాస్త్రి మనసులో గోఖలే ముద్ర పడింది. 
1905లో బెనారస్‌ లో ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ సభలో గోఖలేని చూసి “వృద్ధ జ్ఞాన మూర్తి త్యాగి,ఒక కన్ను 
స్వర్గం పైనా,ఒకకన్ను సన్యాసం పైనా ఉంచి,లోకాన్ని పరిత్యజించినా తన ముక్తికోసం ప్రాకులాడుతున్నారు.ఆయన 
త్యాగం,సన్యాసం వలన తనది అనేది ఏదీ ఆయన వద్ద లేనే లేదు. అలాంటి బలిపీఠం మనం ఎక్కగలమా ? అంతటి 
సర్వోన్నత వ్యక్తీ సన్యాసి మళ్ళీ మనకు దొరుకుతారా ?దేశ భక్తీ ప్రార అంతా ఆయనలోనే ఉన్నది “అని రాశాడు 
బెనారస్‌ కాంగ్రెస్‌ సభలో పాల్గొని గోఖలే దర్శనంతో పులకించి పోయి తనను సర్వెంట్స్‌ ఆఫ్‌ ఇండియన్‌ సొసైటీలో 
ఒక సభ్యునిగా చేర్చుకోమని ఒక ఉత్తరం రాశాడు మహాను భావా !నేను మద్రాస్‌ ట్రిప్లికేన్‌ స్కూల్‌ మాస్టర్‌ ను. 
నాకు 17 ఏళ్ళ విద్యా బోధనాను భవం ఉంది, ఇప్పుడు నాకు 37.నా వయసును చూస్తె భారత దేశ సేవ చేసే 
భాగ్యం ఎక్కువగా లేదని పిస్తోంది. ఉన్న కొద్దికాలం లో నమ్మకంగా పని చేయగలనా అని పిస్తోంది. అలాంటి నన్ను 
మీ సంస్థలోకి ఆహ్వానిస్తారని ఆశగా ఉన్నది. ఏదో అప్పటికప్పుడు వచ్చిన ఉద్రేకంతో రాసిన ఉత్తరం కాదు ఇది. 
ఎన్నో ఏళ్లుగా నా మనసులో సుళ్ళు తిరుగుతున్న భావం ఇది. మిమ్మల్ని స్వయంగా చూడాలనీ నా 
మనోభావాన్ని మీకు తెలియజేయాలని ఈ కాంగ్రెస్‌ సమావేశానికి ప్రతినిధిగా హాజరయ్యాను “అని శాస్త్రి గోఖలే 
మహాను భావుడికి రాశాడు. ఈ ఉత్తరంపై ఆయన మిత్రుల మధ్య చర్చ జరిగింది తర్వాత. ఇది “రాజకీయ సన్యాసం 
“అన్నారు. తనను తన స్నేహితులెవరూ బలపరచ లేదని శాస్త్రి చెప్పాడు. ఒకరిద్దరికి నచ్చినా తనకు చెప్పే 


సాహసం చేయలేక పోయారు అన్నాడు. 


ప్రజాజీవితము 


సరసభారతి ఉయ్యూరు గబ్బిట దుర్గాప్రసాద్‌ 


రైట్‌ హానరబుల్‌ శ్రీనివాస శాస్తి 


తన గురువు గోఖలే లాగా శ్రీనివాస శాస్త్రి ఉపాధ్యాయ పదవికి గుడ్చై చెప్పి,ప్రజాజీవిత రంగం లో చేరిపోయాడు. 
పూనాలోని ఫెర్గూసన్‌ కాలేజి ని వదిలి “సర్వెంట్స్‌ ఆఫ్‌ ఇండియన్‌ సొసైటీ “స్థాపించటానికి గోఖలే ఎలాంటి బాధను 
అనుభవించాడో,అలాంటి బాధ శాస్త్రి మద్రాస్‌ లోని ట్రిప్లికేన్‌ హైస్కూల్‌ ను విద్యార్దులను సహోద్యోగులను వదిలి 
పెట్టినప్పుడు అనుభవించాడు. ఉపాధ్యాయ వృత్తి పరమ పవిత్రం,మహా ఇష్టం అయినా విద్యాబోధనపై ఎంతో 
మక్కువ ఉన్నా విద్యార్థులను తీర్చిదిద్దటం లో ఎంతో ఆపేక్ష ఉన్నా,చివరికి దేశ సేవలో అంతకంటే సంతృప్తి ఉందని 
భావించి చేరాడు. తనకు మార్గ దర్శకుడు భగవంతుడే అని నమ్మాడు. వీడ్కోలు సభలో “నా అంతరాత్మ చెప్పినట్లు 
నడుస్తున్నాను. రామాయణం లో వాల్మీకి రాముని తల్లి 
కౌసల్య చే చెప్పించిన ఉపదేశం -యాం పాలయాసి 
ధర్మం త్వం దిష్ట్యా చ నియమేన ఛా -సా వై రాఘవా 
శార్దూల ధర్మ సత్వం అభి రక్షస్తు “అంటే ధర్మం నిన్ను 
అపాయం నుంచి కాపాడుతుంది. ఆధార్మాన్నే నువ్వు 
దృఢం గా,అనుమానం లేకుండా అనుసరిస్తే మేలు 


కలుగుతుంది. "అని చెప్పాడు. పై శ్లోకం అతడిని 


యత 


చాలాసార్లు చాల సందర్భాలలో మొక్కవోని ధైర్యంతో 
ముందడుగు వేయిన్నిందని స్వయంగా రాసుకొన్నాడు. 


నమ్మిన దాన్ని ఆత్మ సాక్షిగా అనుసరించాలని సారాంశం. 


గోఖలే గారి ఆదేశం తో శాస్త్రి 1906 డిసెంబర్‌ లో దాదాభాయ్‌ నౌరోజీ మూడవ సారి అధ్యక్షత వహించిన కలకత్తా 
కాంగ్రెస్‌ సభకు హాజరయ్యాడు.. గోఖలే మహాశయుడు శాస్త్రిని అతని బృందాన్ని నౌరోజికి సొసైటీ సభ్యులకు 


పరిచయం చేశాడు. ఇది సభ పూర్తి అవగానే జరిగినా 1907 జనవరి 15కు కానీ శాస్తి ని సభ్యుడిగా తీసుకోలేదు. 


ఈ విషయం గుర్తు చేసుకొంటూ శాస్త్రి “బాలీ గంజ్‌ లో రోలాండ్‌ రోడ్‌ లో ఉన్న ఒక ఇంటి పై భాగం లో ఉదయం 


పూట జరిగింది. స్నానం చేసి నిరాహారంగా కార్యక్రమం అంతా అయ్యేదాకా ఉండమన్నారు. అంతకు ముందు రాత్రి 
విజిల్‌ శబ్దం కాని,ప్రార్థనలు కానీ నాకేమీ విని పించలేదు. గోఖలే గారి ప్రవర్తన పరమ ప్రశాంతంగా 
మనోహరంగా,సంభ్రమం గా అనిపించి గౌరవం మరింత పెరిగింది. ఆయనతో పాటు ప్రతిజ్ఞా వాక్యాలను పలికాను. 


అవి నేను సంతృప్తిగా అనుసరించ గలనా అనే భయం కలిగింది. "అని రాసుకొన్నాడు. 


సొసైటీ సభ్యునిగా చేరిన తర్వాత మర్నాడు ఉదయమే శాస్త్రి విభజన విషాదం పొందిన తూర్పు బెంగాల్‌ 


ను,జరిగిన నష్టాలను ప్రజల కడ గండ్లను తిరిగి చూసి తెలుసుకొన్నాడు. అస్సాం మణిపూర్‌ లు కూడా అక్కడి 


సరసభారతి ఉయ్యూరు 19 గబ్బిట దుర్గాప్రసాద్‌ 


రైట్‌ హానరబుల్‌ శ్రీనివాస శాస్తి 


నాయకులలాగానే ఆకర్షణీయం అని పించాయి. ”బారిసాల్‌ రాజు “అని గౌరవంగా పిలువబడే అశ్విని కుమార్‌ దత్తా 
ను ఆయన వ్యక్తిత్వాన్ని చూసి మురిసిపోయాడు. గోఖలే గారి శిష్యరికం లో అయిదేళ్ళు శ్రీని వాస శాస్త్రి 
ప్రజోపయోగమైన విధులను నిర్వహించగా ఆయన శాస్త్రిని అత్యంత అనుభవం ఉన్న వ్యక్తిగా భావించి మరింత 
దగ్గరకు చేర్చుకొన్నాడు. సొసైటీ సభ్యులకు ఉపన్యాసాలు,రాతపని కోర్ట్‌ వ్యవహారాలూ క్షణం తీరిక లేకుండా 
అయిదేళ్ళు నిర్వహించాడు. 1907లో సూరత్‌ కాంగ్రెస్‌ సభకు వెళ్లి,మితవాదులకు అతివాదులకు మధ్య జరిగిన 


“సూరత్‌ స్పిట్‌ “కు ప్రత్యక్ష సాక్షి గా ఉన్నాడు. తిలక్‌ పాల్‌, అరబిందో అతివాదులకు,మెహతా,రాస బిహారీ ఘోష్‌ 


గోఖలే మితవాదులకు నాయకత్వం వహించారు. మహారాష్ట లో తయారైన లోహపు చెప్పును ఫిరోజ్‌ షా మేహతాపై 


ఎవరో విసిరారు. అది బెనర్జీని తాకి మేహతాగడ్డానికి బలంగా దెబ్బ కొట్టింది. గందరగోళం చెలరేగి అసలేం 
జరుగుతోందో తెలియని భయానక పరిస్థితి ఏర్పడగా సభను వాయిదా వేశారు. శాస్త్రి గబగబా వేదిక ఎక్కి అక్కడి 
పెద్దలకు హాని కలగకుండా కాపాడాడు. కుర్చీలు ఒకరిపై ఒకరు విసిరేసుకొంటున్నారు. ఒక యువకుడు ఒక 
కుర్చీని శాస్త్రిపై విసిరాడు. కొద్దిలో తప్పింది. తేరిపార చూడగా వారిలో తన హిందూ హైస్కూల్‌ విద్యార్థులు 
కనిపించగా ఆశ్చర్య పోయాడు. అందులో కొందరు శాస్త్రి దగ్గరకు వచ్చి హింసాకాండ జరిగినందుకు క్షమించమని 
కోరుతూ తమిళం లో “సార్‌ మీరా ?మా హెడ్‌ మాష్టారా ??”అన్నారు. వేదికపైన ఉన్న బాలగంగాధర తిలక్‌ ను 
రక్షించటానికి గోపాల కృష్ణ గోఖలే రెండు చేతులు చాచి రక్షక కవచంగా అడ్డు పెట్టటం కిందికి జాగ్రత్తగా తీసుకు 
రావటం శాస్త్రి ప్రత్యక్షం గా చూశాడు. రాజకీయంగా తనకు వ్యతిరేకి అయిన తిలక్‌ మహాశయుని 
ప్రేమ,ఆదరణ,వ్యక్తిత్వాలను గురించి గోఖలే ఎప్పుడూ పొగుడుతూనే ఉండేవాడని శాస్త్రి చెప్పాడు. శాస్త్రి 
బొంబాయిలో చివరి మూడు రోజులు ఉండి తిలక్‌ గారి కేసు విచారణ ప్రత్యక్షంగా చూశాడు. జస్టిస్‌ డవార్‌ శిక్ష ను 
ప్రకటిస్తూ పడుతున్న మానసిక క్షోభను,ఆవేదనను కూడా ప్రత్యక్షంగా చూశాడు. తీర్పును జస్టిస్‌ అతి ప్రశాంతంగా 
నెమ్మదిగాక్షోభిస్తున్న హృదయం తో చదివాడు అప్పుడు కోర్ట్‌ అంతా స్మశాన నిశ్శబ్దం ఆవరించు కొన్నది. 
ఆసంఘటనపై శాస్త్రి ఒక ఉత్తరం లో “ఆ దెబ్బకు పూనా ఆయనకు వంగి సలాం చేసింది. ఆబాద ప్రతిఇంటి వారి 
బాధ అయింది. తిలక్‌ వంటి మహోన్నత నాయకులు మళ్ళీ మాకు కనిపిస్తారా అని పించింది “అని రాశాడు. శాస్త్రి 
గుండె నిండా అతివాద భావనలున్నా,గోఖలే దాన్ని మెత్తని మాటలతో తగ్గించేవాడు. 1907లో మరో ఉత్తరంలో శాస్తి 
రాబోయే తరాలు మరింత వ్యక్తిత్వం,పౌరుషం, పట్టుదల తీవ్రవాదుల యెడ చూపిస్తారేమో. చరిత్ర నిష్పక్ష పాతంగా 
జరిగిన సంఘటనలు రికార్డ్‌ చేయాలి. వాళ్ళ అజాగ్రత,సాహసం ధైర్య శౌర్యాలు మన దేశ విముక్తికి కారణాలు 
అవవచ్చు. "extremist is a moderate in a hurry “అన్నాడు శాస్త్రి. శాస్త్రికూడా ఎక్ళీమిస్ట్‌ యే కాని అగ్నిని 
మూటకట్టుకొన్న వాడు. ఆ రోజులలో సర్వెంట్స్‌ ఆఫ్‌ ఇండియన్‌ సోసైటీ పైనా,సభ్యుఅలపైనా పోలీసు నిఘా 


ఉండేది. శాస్తిని సి. ఐ. డి. చాలా జాగ్రత్తగా గమనించేవాడు. 


సరసభారతి ఉయ్యూరు గబ్బిట దుర్గాప్రసాద్‌ 


రైట్‌ హానరబుల్‌ శ్రీనివాస శాస్తి 


కాంగ్రెస్‌ లో 


కాంగ్రెస్‌ రెండు గా విడిపోయిన మర్నాడు తటస్థ సభ్యులు ఫిరోజ్‌ షా కంప్‌ లో సమావేశమై కాంగ్రెస్‌ సిద్ధాంతాలపై 
నిబద్ధత,విధేయత ఉన్న వారి సమావేశం జరపాలని నిర్ణయించారు. అందరికి నోటీస్‌ పంపుతూ ఈ క్రింది 
విషయాలపై అంగీకారం తెలియ జేయమని ప్రతినిధులను కోరారు. 1-బ్రిటీష సామ్రాజ్యం లో ఉన్నట్లు ఇండియా 
స్వయం పాలన లో ఉండాలి. బ్రిటీష వారితో పాటు ఇండియా కూడా అవే లక్ష్యాలు,రాజకీయ ప్రయోజనాలు కలిగి 
ఉండాలి. 2-ఇదంతా రాజ్యాంగ బద్ధంగా,ఇప్పుడున్న విధానం లో సంస్కరణ లతో పాలనావిదానంతో,జాతీయ 
భావంతో,ప్రజా సంక్షేమ దృష్టితో ఉండాలి. ఈ రెండు విషయాలే కాంగ్రెస్‌ కు బలాన్ని ఉత్తేజాన్ని తెచ్చి ఆతర్వాత 
ఏర్పడే రాజ్యంగా రచనలో మౌలికమైనాయి. ఆసమావేశం దీన్ని ఆమోదించి కన్వెన్షన్‌ కమిటీ ని ఏర్పాటు 
చేసి,1908 లో అలహాబాద్‌ లోసమావేశమై వీటిని సమర్ధించే వారు మాత్రమె కాంగ్రెస్‌ ప్రతినిధులు గా గుర్తింప 


బడాలని నిర్ణయించారు. 1908లో మద్రాస్‌ కాంగ్రెస్‌ ఈ 


కన్వెన్షన్‌ కమిటీ ఆధ్వర్యం లోనే జరిగింది. ఈ 
పెనుభారమంతా శాస్త్రి ఆరాధించే వి కృష్ణస్వామి 
అయ్యర్‌ పై పెట్టారు. అయ్యర్‌ కు సకల విధాల శాస్త్రి 
అండగా నిలబడి కృత కృతకృత్యుడయ్యాడు. శాస్త్రి, సి 
వై చింతామణి అంటే” చిర్రావూరి యజ్ఞశ్వర చింతామణి 
“తో కలిసి ప్రిసిడేన్సి అంతా పర్యటించి,కాంగ్రెస్‌ 
కమిటీలను నెలకొల్పాడు. అది అంత తేలికగా సేలం 


Standing: V. 8. RAMASWAMI SASTRI, V. 8. SANKARAN 


నన రాగో లో జరగలేదు. ఈ ఇద్దరూ చాలా శ్రమ పడాల్సి 

వచ్చింది. అక్కడ రాజాజీ,,విజయ రాఘవాచారి వంటి 
సీనియర్‌ బార్‌ సభ్యులున్నారు. కన్వెన్షన్‌ ఆధ్వర్యం లో కాంగ్రెస్‌ సభ జరగటాన్ని ఈ ఇద్దరు వ్యతిరేకించారు. ఇన్ని 
అడ్డంకుల మధ్య మద్రాస్‌ లో వాలంటీర్ల కెప్టెన్‌ గా,ఆహ్వాన సంఘ కార్యదర్శి గా విపరీతంగా శ్రమించాడు సభ 


దిగ్విజయంగా జరిగేట్లు చేశాడు. 


సర్వెంట్స్‌ ఆఫ్‌ ఇండియన్‌ సొసైటీ లో పని చేస్తున్నా,శ్రీని వాస శాస్తి విద్యారంగం పై ఆ సక్తి కోల్పోలేదు. దక్షిణ 
జిల్లాలన్నిటినీ కలయ తిరిగి,గోఖలేగారి “ఎలిమెంటరి ఎడ్యుకేషన్‌ బిలొకు మద్దతు కూడ గట్టాడు దీని ఉద్దేశ్యం 
అందరికి తప్పని సరిగా ప్రాధమిక విద్య ఉండాలి. కానీ అది అందని ద్రాక్ష అయింది. 1910లో శాస్తి మద్రాస్‌ యూని 


వర్సిటి ఫెలో గా గ్రాడ్యుయేట్‌ ల చే ఎన్నుకో బడ్డాడు. 1920వరకు పదేళ్లు ఆపదవిలో ఉన్నాడు 


సరసభారతి ఉయ్యూరు గబ్బిట దుర్గాప్రసాద్‌ 


రైట్‌ హానరబుల్‌ శ్రీనివాస శాస్తి 


1913 లో శ్రీనివాస శాస్త్రి లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌ మెంబర్‌ గా నామినేట్‌ చేయబడ్డాడు. అందులో పెద్దగా ప్రాముఖ్యం లేక 
చర్చలు డిబేటింగ్‌ లో జరిగినట్లు చౌకబారుగా ఉండటం నచ్చలేదు. విధి విధానాలు బాగా పరిశీలించి పబ్లిక్‌ అపైర్స్‌ 
పై ప్రశ్నలు సంధించే వాడు. అవసరమైన ముఖ్య తీర్మానాలు ప్రతిపాదిన్నేవాడు అన్నీ ప్రజా సంక్షేమానికి చెందినవే. 
అతడి వాగ్గాటి వివేకం విచక్షణత అందర్నీ ఆకర్షించాయి. ప్రాధమిక విద్యా వ్యాప్తి జరగాలని నిరంతరం కోరేవాడు. 
Government policies should not be efficiency vs expansion,but efficiency cum expansion “అని 
వాదించే వాడు. విపరీతమైన ఖర్చుతో మోడల్‌ స్కూల్స్‌ ఏర్పాటు చేయడాన్ని ప్రభుత్వం ఉపసంహరించు కోనేట్లు 
చేయటం శాస్త్రి సాధించిన అద్భుత విజయం. మోడల్‌ స్కూల్స్‌ వలన డబ్బు దండగ తప్ప సామాన్యులకు 


ప్రయోజనం లేదన్న అతడి వాదన అందరూ మెచ్చుకొన్నారు. 


సర్వెంట్స్‌ ఆఫ్‌ ఇండియా సొసైటీ 


18-2-1918 గోఖలే మూడవ వర్ధంతి సందర్భంగా శాస్త్రి సర్వెంట్స్‌ ఆఫ్‌ ఇండియా అనే పత్రికా విభాగాన్ని సర్వెంట్స్‌ 
ఆఫ్‌ ఇండియాసొసైటీ లో ఏర్పరచాడు.దీన్ని కరెంట్‌ అఫైర్స్‌ ను బాగా వ్యాప్తి చేయటానికే చేశాడు. దీని మొదటి 
సంచికలో శాస్త్రి గోఖలే మహాశయుని ఆదర్భాలను,బోధనలను పదిలపరచటం,వాటిని జనజీవిత సమస్యలను 
పరిష్కరించటానికి ఉపయోగించటం ఈపత్రిక విధానం “అన్నాడు. నడిపెవారంతా గురు గోఖలే గారి నడవడిక 
సిద్దాంతాలు ప్రవర్తన లను పూర్తిగా అలవరచుకొని,ఆయన నడిచినట్లే నడవాలి నీతి న్యాయబద్ధంగా. ఇందులో శాస్త్రి 
సంపాదకీయాలు ప్రజాజీవితం లో ఆదర్శం ఎలా ఉండాలో సూచించటమే కాక, సమస్యల సమగ్ర విశ్లేషణ,పరిష్కార 
మార్గాలు చెప్పటమే కాక “A$ a Master of the music of the written word as well as the symphony of 
the spoken utterance “గా ఉంటుందని విశ్లేషకలు మురిసిపోయారు. మాంటేగ్‌ -చేమ్స్‌ ఫర్ట్‌ రిపోర్ట్‌ బయటికి 
వచ్చినతర్వాత ,సెక్రెటరి ఆఫ్‌ స్టేట్‌ రెండు కమిటీలను ఏర్పాటు చేశాడు అందులో ఒకటి ఎన్నికైన మంత్రులకు ఏయే 
విషయాలు ఇవ్వాలి,ఏవి గవర్నర్‌ కు ఎక్సి క్యూటివ్‌ కౌన్సిల్‌ కు రిజర్వ్‌ చేయాలి,రెండవది -ప్రాంతీయ,కేంద్ర సభల 
ఎన్నికల విధానం లపై సలహాలివ్వమని కోరాడు. ఎన్నికల కమిటీకి శాస్త్రిన. సురేంద్ర నాద బెనర్జీ లు సభ్యులు వీరు 
లార్డ్‌ సాత్‌ బరో అధ్యక్షుడి తో పని చేయాలి. సౌత్‌ బరో న్సిష్పక్షపాతమైన మనిసి భారతీయులంటే అభిమానం 
బాగా ఉన్నవాడు. ఈకమిటి నిర్దుష్టంగా నిర్మొహమాటం గా చర్చించి సానుకూలమైన రికమండేషన్లు చేసింది. సౌత్‌ 
బరోకు శాస్త్రిపై చాలా గౌరవం ఆత్మీయత కలిగాయి. 1930లో శాస్త్రికి ఒక ఉత్తరం రాస్తూ “మన కమిషన్‌ పై చిన్న 


వ్యాసం రాయండి. ఇంతటి సహకారం,ఏకీభావం ముందు ముందు ఉంటుందో లేదో “అని కోరాడు. 


ఇండియన్‌ లిబరల్స్‌ బొంబాయి నుంచి 28-4-1919 న ఇండియా సంస్కరణలకు అనుకూలంగా బ్రిటీష వారి 
మద్దతుకోసం బయల్లేరి ఇంగ్లాండ్‌ వచ్చారు. అందులో శాస్తికూడా ఒక సభ్యుడు.ఇదే శాస్తి చేసిన మొదటి విదేశి 
ప్రయాణం. అప్పుడు ఆయనకు వయసు యాభై. భారతీయ విధానానికి ఆయన వాగ్గాటి దూర దృష్టి సవివరణ 


గొప్ప వరాలయ్యాయి. వచ్చిన దగ్గర్నుంచి శాస్త్రి ముఖ్యనాయకుల్ని కలవటం,అనేక సమావేశాలలో 


సరసభారతి ఉయ్యూరు 22 గబ్బిట దుర్గాప్రసాద్‌ 


రైట్‌ హానరబుల్‌ శ్రీనివాస శాస్తి 


మాట్లాడటం,సంస్కరణలను సమర్థించి ఇంకా మెరుగులు దిద్దటం లో బిజీబిజీ అయ్యాడు. కానీ ఇంగ్లీష్‌ వారు మన 
మాటలను పట్టించుకూనే స్థితిలో లేకపోవటం బాధ కలిగించి శాస్త్రి 5-6-1919 న ఇలా రాశాడు ఇక్కడ ఇండియా 
బాధలు ఏ కొద్దిమందికో తప్ప ఎవరికీ పట్టలేదు. చాలామందికి ఇండియా,అందులోని ప్రజలగురించి అవగాహనే 
లేదు. తమల్ని దేబిరిస్తున్నందుకు గర్వంగా భావిస్తున్నారు “అన్నాడు. సానుకూలమైన వారిని శాస్త్రి బాగా నచ్చ 
చెప్పాడు అన్ని కోణాల్లో. లీడ్స్‌ యూని వర్సిటి కి చెందిన మైఖేల్‌ సాడ్లర్‌ ఒక ప్రైవేట్‌ లెటర్‌ లో ఇలా రాశాడు శాస్త్రి 
వాదనలు చాలామందిని ప్రభావితం చేశాయి. ఇక్కడి స్త్ర'పురుషుల సానుభూతి, సపోర్ట్‌ శాస్త్రికి లభించింది. 
వీటన్నిటికి మించి -”115 spoken,his personality,has charmed and impressed those who have had the 


privilege of meeting him..And they are many and influential “. 


15-8-1919 న “ బ్రిటీష పార్లమెంట్‌ అన్‌ ఇండియన్‌ కాన్‌ ష్టి ట్యూషనల్‌ రిఫార్క్స్‌ జాయింట్‌ సెలెక్ట్‌ కమిటి 
“ముందు శాస్త్రి కలిగించిన ప్రభావం వర్ణనాతీతం — Created a great impression and was described - 
"Characterised by phenomenal mastery,independence,outspokenness and dignity “.అనీబిసెంట్‌ 
ప్రతినిధిగా అప్పుడు లండన్‌ లో ఉన్న సిపి రామస్వామి అయ్యర్‌ ఇలా రాశాడు There 15 nOt a name that 
stands higher in England today than that of V.S.Srinivasa shastry. అలహాబాద్‌ పత్రిక” లీడర్‌” లో 
Mr.H.5.L.పొలాక్‌ -కమిటీలోని ఏ ఒక్క మెంబర్‌ కూడా శాస్త్రి లాగా ఆ బిల్‌ కు షేప్‌ ఇవ్వలేదు. అన్నివిధాలా శాస్త్రి 
గోఖలే కు సరైన వారసుడు అనిపించాడు. ఇక్కడ ఈ విషయం లోకూడా గోఖలే “కరదీపిక” మాంటిల్‌ శాస్త్రి 
భుజాలాపై ప్రకాశించింది. సంపూర్ణ న్యాయం చేసి మాట్లాడాడు గోఖలే ఆత్మ పరమ సంతోషం అనుభవించి ఉంటుంది 
శిష్యుడి సమర్థతను చూసి “. ఆ ఏడాది చివర్లో శాస్త్రి ఇండియా కు తిరిగి వచ్చాడు. తానుకోరిన మార్పులు 


చేర్పులతో బిల్లు త్వరలో చట్టం అవుతుందని పూర్తి నమ్మకం తో ఉన్నాడు శాస్తి. 


లంట గా.. 


తనకు భార్యకు ట్రిప్లికేన్‌ గరల్స్‌ హై స్కూల్‌ లో మీడియం విషయంలో వచ్చిన భేదాభిప్రాయాన్ని వివరిస్తూ శాస్త్రి - 
"ట్రిప్లికేన్‌ గరల్స్‌ హై స్కూలో ఆడపిల్లలు ఇంగ్లీష్‌ మీడియం లో చదవక్కరలేదన్నారటమీరు /వాళ్లకు ఆహక్కు లేదా 
విడ్డూరం కాకపొతే ?"అని ప్రశ్నించిందని రాసుకోన్నాడు. కౌన్సిల్‌ కూడా మాట్లాడుతూ శాస్త్రి “ఏదో ఒకరోజు మన 


దేశ ప్రజలు ఇంగ్లీష్‌ వద్దు అంటారు చూడండి “అని మాట్లాడితే 


హౌస్‌ రిజెక్ట్‌ చేసింది. క్రమంగా తన భావాలను మార్చుకొని ఇంగ్లీష్‌ మన స్కూళ్ళు,కాలేజీలలో ముఖ్య పాత్ర 
వహిస్తుంది. ఇంగ్లీష్‌ సాహిత్యాన్ని ఉత్తమ భావాలను రానీకుండా తలుపులు మూసిన రోజు దేశానికి దుర్దినం 


“అన్నాడు. ఉపాధ్యాయుల హక్కుల కోసం జీతాల పెంపు కోసం నిరంతరం పోరాటం చేసేవాడు. జీతాలు బాగా 


సరసభారతి ఉయ్యూరు 23 గబ్బిట దుర్గాప్రసాద్‌ 


రైట్‌ హానరబుల్‌ శ్రీనివాస శాస్తి 


ఉంటేనే ప్రతిభగల టీచర్లు వచ్చి విద్యాబోధన మెరుగు పరుస్తారు అనే వాడు. సహకార ఉద్యమ 
వ్యాప్తికి,మునిసిపాలిటీలు గ్రామ పంచాయితీలు సమర్ధంగా పని చేయటానికి కృషి చేశాడు. పరిపాలనలో అన్ని 
దశలలో అనధికార వ్యక్తుల ప్రభావం ఉండరాదు అనే వాడు. కౌన్సిల్‌ లో చాలా బాగానే చర్చలు జరిగి తనకు 
సంతృప్తినిచ్చిందని చెప్పాడు. మద్రాస్‌ ఆడ్వో కేట్‌ జనరల్‌ హెచ్‌. ఎం. కార్బెట్‌” లెజిస్లేటర్‌ గా శాస్త్రిని అందరూ 
అభినందించే వారు. ఆయన సభకు గొప్ప గౌరవం తెచ్చారు. ఆయన లేచి నిలబడి మాట్లాడుతుంటే ఆ వాగ్గాటికి 
ఆలోచనా స్రవంతికి అభ్యుదయ భావాలకు ముచ్చట పడే వాళ్ళం సభా గౌరవాన్ని పెంచింది శ్రీనివాస శాస్త్రియే. 
ఒకవేళ ఓడిపోయినా ఆయన పెదవులపై చిరునవ్వు చెరగక పోవటం మహా విశేషం. ఆయన్ను చూస్తె” ఆబాల్య 


లెజిస్లేటర్‌ “అంటే పుట్టుకతోనే లెజిస్లేటర్‌ అయ్యారేమో అనిపించింది “అని రాశాడు. 


1915 ఫిబ్రవరి 19 న గోఖలే నిర్యాణం తర్వాత దేశమంతా దుఖాక్రాన్తమై తండ్రిని కోల్పోయినట్లు రోదించింది. 
సర్వెంట్స్‌ ఆఫ్‌ ఇండియా సోసైటీ దిక్కు లేనిదైపోయింది. గోఖలే చివరి రోజుల్లో ఆయన ముఖ్య అనుచరుడు దావే 
“మీతర్వాత ఎవరిని సొసైటీకి అధికారిగా నియమిస్తారు ?”అని అడిగితె,ఎవరిపేరూ చెప్పటానికి తిరస్కరించారు. 
సోసైటీ మెంబర్స్‌ అందరూ సమావేశమై శ్రీనివాస శాస్త్రి ని ఏకగ్రీవగా ప్రేసిడెంట్‌ గా ఎన్నుకొన్నారు. అక్కడి 
వారందరికి ఏమని అనిపించింది అంటే గోఖలే గారే శాస్త్రిని నామినేట్‌ చేశారని. సి ఎఫ్‌ ఆండ్రూస్‌ ఎప్పుడూ శాస్త్రిని 


“Gokhale ‘s own chosen successor “అని పిలిచేవాడు... 


శాస్త్రి సొసైటి ప్రెసిడెంట్‌ అయ్యాక అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. గోఖలే అంటే గాంధీకి చాలాగౌరవం 
కొన్ని విషయాలలో భేదిన్నినా. గాంధీని ఒక ఏడాది ఇండియా అంతా తిరిగి చూసి ప్రజల స్థితి గతులు 
మనోభావాలు తెలుసుకొని రమ్మని సలహ ఇచ్చాడు గోఖలే. అప్పుడే రాజకీయంలో అడుగు పెట్టమన్నాడు. 
దురదృష్టవశాత్తు గోఖలే ఆ వెంటనే చనిపోయాడు. గాంధీ సొసైటీ మెంబర్స్‌ తో కలిసి మాట్లాడే వాడు. ఇరువైపులా 
బాగా తీవ్రంగా లోతుగా చర్చలు జరిగేవి. ఆ సంఘటన ను గుర్తు చేసుకొంటూ శాస్త్రి “గాంధీ వచ్చి ఎక్కడ కూర్చునే 
వారో నాకు ఇంకా బాగా జ్ఞాపకం ఉంది.మాతోకలవకుండా ఒంటరిగా ఉండేవారు. వెటకారంగా,మాజీవితాలను 
నిందిస్తూ,సొసైటీకి ఏమాత్రం త్యాగం చేయని వారిమిగా సూటిగా స్పష్టంగా నిర్దుష్టంగా సామాన్య భాషలో - 
"ఇండియాకు సేవకులుగా మీరు గర్విస్తున్నారు. దరిద్రంతో బాధపడుతున్న అక్షర జ్ఞానం లేని హరిజనులను 
కూలీలను మీరు లెక్క చేయటం లేదు. అలాంటి జీవితమే ఇక్కడ మీరు గడుపుతున్నారా ?వారుతినేది 
తింటున్నారా,వాళ్ళ బాధలు అనుభవిస్తున్నారా వారికి తోడూ నీడగా నిలబడుతున్నారా ?మీ వలన ఎవరికీ లాభం 
?.వాళ్ళ వ్యధలు బాధలు పేరుకొని పోతుంటే ప్రేక్షకుల లాగా ఉంటారా ?వారి నిరాశా నిస్పహలను అర్థం చేసుకొని 
అండగా నిలబడ లేరా?”అని సూటిగా ఉద్బోధించారు. యువతకు ప్రతినిధిగా శాస్త్రి లేచి నిలబడి “మాపై కోపం వద్దు 


కనికారం చూపండి. మీరు మూడో తరగతిలో రైలు ప్రయాణం మొదలు పెట్టి రెండు మూడేళ్ళు మాత్రమె 


అయిందేమో ?మేము ఇంకా నేర్చుకొంటాం. మమ్మల్ని తప్పుగా అర్దం చేసుకోకండి ప్లీజ్‌ “అన్నాడు. గాంధీ తాను 


అతిగా ప్రవర్తిచానేమో అనుకొన్నారు. ఆయన వెంటనే “నా మాటలు పరుషంగా మీ మనసులను గాయపరచి 


సరసభారతి ఉయ్యూరు 24 గబ్బిట దుర్గాప్రసాద్‌ 


రైట్‌ హానరబుల్‌ శ్రీనివాస శాస్తి 


ఉండచ్చు క్షమించండి “అన్నారు.గోఖలేకు గాన్టీపైజన్న గౌరవం స్వయంగా దగ్గరుండి తెలుసుకొన్న శాస్త్రి గాంధీని 
సొసైటీలో సభ్యునిగా చేర్చు కోవాలని భావించి,ఆ తర్వాతే ఎలాంటి ఇబ్బందులు వచ్చి మీద పడినా తట్టుకోవాలను 
కొన్నాడు. గాంధీజీ ఒక ఏడాది దేశ పర్యటన పూర్తీ కావచ్చింది. ఇక ఇప్పుడు ఆయనను సభ్యుడిగా తీసుకోవాలి. 
ఆవిషయం పైశాస్త్రి “మాసభ్యులందరం చాలాఆత్రుతతో చర్చిస్తున్నాం. ఆయనకు మాకు అభిప్రాయాలలో తీవ్ర 
భేదాలున్నాయి కానీ వాటిని వివరించి చెప్పలేక పోతున్నాం. కానీ ఆయన రాజకీయ పరిణామం మా మధ్య ఇంకా 
అగాధాన్ని పెంచుతుంది. చివరికి బాధా తప్త హృదయాలతో ఆయనతో” మీ దారి మీది. మా దారి మాది. ఎవరి 
దారిలో వాళ్ళం నడుద్దాం “అని చెప్పలేక చెప్పాల్సి వచ్చింది. ఈ అభిప్రాయాన్ని గాంధీ చాలా స్పోర్టివ్‌ గా తీసుకొని 
శాస్త్రికి ఒక ఉత్తరం రాస్తూ “మీ సభ్యులు నన్ను మెంబర్‌ గా తీసుకోవటానికి ఇష్టపడక పోవటం లో తప్పేమీ 
లేదు. మీరూ నేనూ కలిసి పని చేయటంలో ఇబ్బందులు రావచ్చు. నా అభిప్రాయాలకు మీ సొసైటీ అభిప్రాయాలకు 
హస్తి మశకాంతరం తేడా ఉంది.మహాత్మా గోఖలే మార్గాన్ని మీరో విధంగా, నేనొక విధంగా అనుసరిస్తున్నాం. 
పరిస్తితులను అర్ధం చేసుకొన్న గాంధీ తన అప్లికేషన్‌ ను వాపస్‌ తీసుకొని హుందాగా ప్రవర్తించారు. గాంధీజీ తన 
Experiments with truth లో “The withdrawal of my application made me truly a member of the 


Society “అని రాశారు 


సహాయ నిరాకరణ పై శాస్తి వైఖరి 


1909లో లాహోర్‌ కాంగ్రెస్‌ లో ఒక బహిరంగ సభలో తిలక్‌,గాంధీని పొగుడుతూ”..మనుషుల్లో 
మగాడు,నాయకులకే నాయకుడు,,దేశభక్తులకే దేశభక్తుడు గాంధీ. ఆయనలో భారతీయ మానవత్వం ఉన్నత 
శిఖరాలను అధిరోహించింది “అని మెచ్చాడు.. అదో జగత్‌ సహోదరుల సర్వతోముఖాభి వృద్ధికి ఆయన చేసిన సేవ 
అపూర్వం అనిర్వచనీయం ఉత్కృష్టం. చాంపరాన్‌, ఖేడాలలో ఆయన చేసిన సత్యాగ్రహాలు బాదితులపట్ల 
ఆయనకున్న ఆదరణ ప్రేమను వ్యక్తీకరించి మహోన్నతుని చేశాయి. రౌలట్‌ చట్టానికి వ్యతిరేకంగా జరిపిన దేశవ్యాప్త 
హర్తాళ్‌ ఉద్యమం అపూర్వమైన విజయం. అమృతసర్‌ కాంగ్రెస్‌ లో మాంటేగ్‌ కు అభినందనలు తెలిపాడు. హంటర్‌ 
కమిటీ రిపోర్ట్‌ ను యూరోపియన్లు కిరాతక డయ్యర్‌ చర్యలను మన్నించి,అభినందిస్తే దేశం సిగ్గుతో తలదించుకొని 
పుండుపై కారం చల్లినట్లుగా భావించింది. ప్రశాంత మనస్కుడైన గాంధీ కోపం పరాకాష్ట కు చేరింది. అదేసమయంలో 
మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో టర్కీ కిచ్చిన హామీ, ప్రతిజ్ఞ లను బ్రిటీష ప్రధాని మర్చిపోయి టర్కీ విచ్చేదనం 
చేయటం,ఖలీఫ్‌ గా టర్కీ సుల్తాన్‌ ను ఆరాధించే భారతీయ ముస్లిం లు అవమాన భారంతో,కోప ఆవేశ క్రోధాలతో 
నిరసన వ్యక్తం చేశారు. గాంధీ సహాయ నిరాకరణ ప్రారంభించినప్పుడు,ఆలి సోదరుల ఆధ్వర్యం లోని ఖిలాఫత్‌ 


కమిటి మద్దతు తెలిపింది. 


సరసభారతి ఉయ్యూరు గబ్బిట దుర్గాప్రసాద్‌ 


రైట్‌ హానరబుల్‌ శ్రీనివాస శాస్తి 


సెల్ఫ్‌ గవర్నమెంట్‌ ఫర్‌ ఇండియా 


ఆ తార్వాత 1946 లో గోఖలే పై శాస్త్రి రాసిన పుస్తకానికి ముందు మాట రాస్తూ గాంధీ (గోఖలే గారిని నా 
రాజకీయ గురువు గా భావిస్తాను. కనుక శాస్త్రి గారు కూడా నా తో పాటు ఆయన తోటి శిష్యుడే. కానీ ఎంతటి 
గురుభక్తి ఎంతటి ఆరాధనా శాస్త్రి గారికి గోఖలే పైన ?నేను గోఖలే వారసుడిని అవుదామనుకోన్నాను. కానీ శాస్త్రి 
వ్యక్తిత్వానికి నేను ఫిదా అయి ఆయనకు లొంగిపోయాను. ఆసోసైటీలో ఒక సభ్యుడిని అయి ఉండేవాడిని. కానీ 
శాస్త్రి లాంటి ఉత్తమోత్తమ శిష్యుడు గోఖలే వారసుడవటం నాకు ఎంతగానో సంతృప్తినిచ్చింది “అని రాశాడు. శాస్త్రి 
ముందుగా కాంగ్రెస్‌ లో వామ, కుడి భావ వాదులమధ్య కాంగ్రెస్‌ వేదికమీదనే సయోధ్య కుదర్చాలని తీవ్ర 
ప్రయత్నం లో ఉన్నాడు. ఇది గోఖలే గారి చివరి రోజుల్లో కోరుకున్నదే. కానీ ఫిరోజ్‌ షా మెహతా తీవ్ర అభ్యంతరాలే 
కలయిక కు అడ్డుగా మారింది. 1915 లో మెహతా మరణం తర్వాత శాస్త్రి మళ్ళీ మధ్య వర్తిత్వం చాలా తీవ్రంగా 
చేశాడు. 1915,15,17 సంవత్సరాలు మన దేశ చరిత్రలో వాటర్‌ మార్క్‌ గా నిలిచిపోయాయి. జిన్నా హిందూ- 
ముస్లిం సఖ్యత కోసం ప్రయత్నించాడు. తిలక్‌ మధ్యస్తులకు నాయకత్వం వహించాడు. దేశం అంతా ఏక స్వరం తో 
నినదించింది. ఈ సమయంలో శాస్త్రి"సెల్స్‌ గవర్నమెంట్‌ ఫర్‌ ఇండియా అండర్‌ బ్రిటీష గవర్నమెంట్‌ * అనే ఒక” 
కరపత్రం రాసి ప్రచురించాడు. అందులో ఇంకా ఏమాత్రం ఇండియా బ్రిటీష ప్రభుత్వానికి లొంగి ఎలాంటి 
ప్రభుత్వాలకు ఒప్పుకోకూడదు భారత దేశం బ్రిటీష రాజ్యం నుంచి విముక్తి పొందటమే తక్షణ కర్తవ్యమ్‌ “అని 
వివరించాడు. ఇలాంటి కాలం లో కూడా ఇండియన్‌ లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌ లోని 19 మెంబర్లు శాస్త్రితో సహా బ్రిటీష 
ప్రభుత్వానికి ఒక మెమొరాండం సమర్పిస్తూ “బ్రిటీష డోమినియన్లకు లాగా నే భారత దేశం లో స్వీయ ప్రభుత్వం - 
సెల్ఫ్‌ గవర్నమెంట్‌ ఏర్పాటు చేయాలని కోరారు. ఈ చారిత్రాత్మక మెమొరాండం ను “మెమొరాండం ఆఫ్‌ నైన్‌ 
టీన్‌”గా ప్రసిద్ధి కెక్కింది. ఇదే కాంగ్రెస్‌ -లీగ్‌ డాక్యుమెంట్‌ కు దారి చూపింది శాస్త్రి నాయకత్వం లో. 1916లో లక్నో 
లో జరిగిన ముస్లిం లీగ్‌ సమావేశం దీన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. ఇదే లక్నో ప్రకటన అంటే ఒడంబడిక గా 
గుర్తింపు పొందింది. మింటో -మార్లే విధానం కంటే విస్తృతమైన ప్రాతిపదిక మీద ముస్లిం లకు ప్రత్యెక ఓటర్లు కల్పించ 
బడ్డారు..గోఖలే ఇలాగే కావాలని 1906లోనే కోరాడు. దానినే తిలక్‌,సురెంద్రనాద్‌ బెనర్జీ వంటి ముఖ్యనేతలు కూడా 
బలపరచారు. మత ప్రాదిపక ఎన్నికలు తాత్కాలికం అనీ త్వరలో విస్తృత ప్రణాళిక ఏర్పడాలని వారంతా భావించారు. 
అనేక సభల్లో శాస్త్రి ఈ స్కీం ను బలపరుస్తూ ప్రసంగించాడు. 1917 మెలో నాశిక్‌ లో జరిగిన బాంబే ప్రాదేశిక 


కాంగ్రెస్‌ సభకు శ్రీనివాస శాస్త్రి అధ్యక్షత వహించాడు. తిలక్‌ తో సహా ప్రముఖ నేతలందరూ హాజరయ్యారు. ”ది 


కు 
లైఫ్‌ “లో జయకర్‌ రాస్తూ “శాస్తి ప్రసంగం అందర్నీ మెప్పించింది. జాతీయ ఐక్యత ప్రతి బిమ్బితమైంది. 


పెల్లుబికింది. గోపాల కృష్ణ గోఖలే గారి “కర దీపిక “మాంటిల్‌ శాస్తి గారి చేతిలోకి వచ్చి మరింత స్పష్టంగా 
వెలుగునిస్తూ దారి చూపింది. గోఖలే గారికి నిజమైన అసలైన సరియైన వారసుడు శాస్తి అనిపించాడు “అని 


పొంగిపోతూ రాశాడు. 


సరసభారతి ఉయ్యూరు గబ్బిట దుర్గాప్రసాద్‌ 


రైట్‌ హానరబుల్‌ శ్రీనివాస శాస్తి 


ఇండియన్‌ లెజిస్ట్లేటివ్‌ కౌన్సిల్‌ -భారత జాతీయ శాసన మండలి 


1916 జులై లో శ్రీనివాస శాస్త్రి మద్రాస్‌ లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌ నుంచి ఇండియన్‌ లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌ కు ఎన్నికై మళ్ళీ 
వచ్చాడు. సేలం కు చెందినవిజయ రాఘవా చారి,డాక్టర్‌ టిఎం నాయర్‌అనే దిగ్గజాలను ఓడించి మరీ గెలిచాడు 
శాస్త్రి. ఆసభలో మదన మోహన మాలవ్యా,చిమన్‌ లాల్‌ సేతల్వాడ్‌,భూపేంద్ర నాద బసు,డి.యి వాచా,,ఇబ్రహాం 
రహీంతుల్లా, జిన్నా,టిబి సప్తూ, బి ఎన్‌ శర్మ వంటి రాజకీయ దురంధరులున్నారు. శాస్త్రిలోని చొరవ చురుకుదనం 
వాగ్గాటి దేశభక్తి, నిజాయితే నిర్భీకత అధికార అనదికారులతో సహా అందర్నీ ఆకర్షించాడు. మండలి చర్చలలో శాస్త్రి 
పాల్గొని మాట్లాడుతుంటే అందరూ చెవులు రిక్కిన్సుకొని అక్షరం పొల్లు పోకుండా వినే వారు అంతటి సమ్మోహనం 
కలిగించేవాడు శాస్త్రి. 1914 రాయల్‌ కమిషన్‌ ఆఫ్‌ పబ్లిక్‌ సర్వీసెస్‌ పై మాట్లాడుతూ శాస్త్రి త్వరలో భారతీయత 
అందులోనేకాక దాని అనుబంధ విభాగాలన్ని టా ప్రతిబింబించాలని,అది తక్షణ కర్తవ్యమ్‌ అనీ చెప్పాడు.మండలిలో 
ఇది ముందు ప్రతి బిమ్బించాలి అన్నాడు. పబ్లిక్‌ వర్క్స్‌ రైల్వే పోస్ట్‌ అండ్‌ టెలిగ్రాఫ్‌,విద్య,పోలిస్‌,మెడికల్‌ సర్వీస్‌ లో 
వెంటనే నియామకాలు జరగాలని అనేక తీర్మానాలు ప్రవేశ పెట్టాడు. సర్వీసెస్‌ లో జాతి వివక్తత చూడ రాదు 
అన్నాడు. పోటీ పరీక్షలు పెట్టి మంచి ప్రతిభా వంతుఅలనే ఎంపిక చేయాలని కోరాడు. మిలిటరి డిపార్ట్‌ మెంట్‌ 
ఇనర్షియా - అంటే జడత్వం తో బాధ పడుతోందని దాన్ని చైతన్య వంతం చేయాలని కోరాడు. దీనికి కమాండర్‌ ఇన్‌ 


చీఫ్‌ సమాధానమిస్తూ తానూ ఎప్పుడూ ఇలాంటి ఇనర్షియా మాటలు వినలేదన్నాడు. 


శాస్తి - మాంట్‌ ఫోర్డ్‌ సంస్కరణలు 


20-8-1917 బ్రిటన్‌ హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌ లో సెక్రెటరి ఆఫ్‌ స్టేట్‌ మాంటేగ్‌ “బ్రిటీష ప్రభుత్వ విధానం లో ఇండియన్‌ 
ప్రజల సహకారం పాలనా వ్యవహారాలలో ,సమర్ధత నైపుణ్యత బాగా కనిపిస్తూ బాధ్యతాయుత ప్రభుత్వానికి 
సహకారమిస్తూ బ్రిటీష సామ్రాజ్యం లో అంతర్భాగంగా వ్యవహరిస్తున్నారు. ఈ మార్గం లో మరిన్ని ముఖ్యమైన 
అడుగులు ముందుకు వేయటానికి సిద్ధంగా ఉన్నారు “అన్నాడు. కానీరిఫారం,రిప్రేషన్‌ అంటే సంస్కరణ,అణచి వేత 
ప్రక్కప్రక్కనే జరిగిపోతూ ఉండటం దురదృష్టం. అక్కడ మాంటేగ్‌ సంస్కరణలు ప్రవేశపెడితే,ఇక్కడ రౌలట్‌ చట్టం 
ప్రవేశ పెట్టారు. కనుక మాంటేగ్‌ ప్రతిపాదనలకు ఇక్కడ అనుకూల వాతావరం కనిపించలేదు. ఈ రకమైన గందర 
గోళం మధ్య 1917 చివర్లో మాంటేగ్‌ ఇండియా వచ్చాడు. తన రిఫార్మ్స్‌ పై ఇండియన్ల స్పందన,,వైస్‌ రాయ్‌ అతడి 
సహచారులతో మాట్లాడటం ముఖ్యమైన భారతీయ నాయకులతో మాట్లాడటం అతడి ముఖ్య ఉద్దేశ్యం. శాస్తి 
చాలాసార్లు అతడిని కలిసి చర్చించాడు. మాంటేగ్‌ తన డైరీలో శాస్త్రిని గురించి 20-12-1917 న (గోఖలే 


వారసుడు,సర్వెంట్స్‌ ఆఫ్‌ ఇండియన్‌ సొసైటీ అధ్యక్షుడు శ్రీనివాస శాస్త్రిని మొత్తం మీద కలుసుకొని 


సరసభారతి ఉయ్యూరు 27 గబ్బిట దుర్గాప్రసాద్‌ 


రైట్‌ హానరబుల్‌ శ్రీనివాస శాస్తి 


మాట్లాడగలిగాను. మహా చురుకైన వ్యక్తీ. కాంగ్రెస్‌ -ముస్లిం లీగ్‌ స్కీం ను సమర్థించాడు. ముఖ్యమైన నాలుగు 
విషయాలను ఒప్పుకొంటే ఏ స్కీం నైనా సమర్దిస్తాం అన్నాడు. 1- ఆ స్కీం లో అభివృద్ధి విషయాలు,అఆభి వృద్ధికి 
గారేంటి ఉండాలి 2-ఫిట్నెస్‌ విషయం లో నిర్దుష్టత ఉండాలి. దీనిపై అవమానం పొందకుండా చూడాలి 3- 
ఇండియాకు ఆర్థిక స్వాతంత్ర్యం తప్పక ఉండాలి. దీన్ని ఇంపీరియల్‌ కాన్ఫరెన్స్‌ లో సెటిల్‌ చేయాలి 4-జాతులమధ్య 
సంపూర్ణమైన పూర్తీ సమానత్వం ఉండాలి. దీన్ని బట్టి చూస్తె శాస్త్రి సరైన మార్గం లోనే ఉన్నాడని పించింది. కనుక 
ప్రభుత్వం ప్రాంతీయ ప్రభుత్వాలకు దీనిపైస్వేచ్చ నిచ్చి ఈ స్కీం అమలు చేయటానికి స్వేచ్చనివ్వాలని ఆఫీసర్లు 
దీనికి అడ్డు తగలరాదని ఆర్డర్‌ జారీచేయాలనిపిస్తోంది. చేమ్స్‌ ఫర్డ్‌,ప్రభుత్వం ఎంత తక్కువగా పని చేస్తే అంత 
మంచిది. ఉన్నంతలో తమ శక్తిని ఈమంచికోసం వినియోగించాలి. పగ మన పరిపాలనా విధానానికి కు ప్రతి 


బంధకమౌతుంది. ఈవిషయాలు చేమ్స్‌ ఫర్డ్‌ కు కూడా తెలియజేస్తాను “అని రాసుకొన్నాడు మాంటేగ్‌. 


ఆరోజే శాస్త్రితో మళ్ళీ సుదీర్ణంగా మాట్లాదడినతర్వాట మరో విషయంకూడా రాసుకొన్నాడు మాంటేగ్‌ -శాస్త్రి బాగా 
ఉపయోగ పడుతాడు “అని. 9-2-1919 న ఇండియన్‌ కౌన్సిల్‌ లో డిబేట్‌ ను శ్రద్ధగా విన్నాడు మాంటేగ్‌. భాషా 
ప్రయుక్త రాష్ట్ర విభజన తీర్మానాన్ని శాస్త్రి వ్యతిరేకించాడు. ఈవిషయాన్ని కూడా మాంటేగ్‌ తన డైరీలో నోట్‌ 
చేసుకొ న్నాడు -ిఇవాళ గొప్ప ప్రసంగం అంటే శాస్త్రి d-”"Well delivered well phrased,and very 
impressive,urging the rejection of the motion “.కాంగ్రస్‌ -ముస్లిం లీగ్‌ స్కీం బాగుంది అని అనిపించినా శాస్త్రి 
సెక్రెటరి ఆఫ్‌ స్టేట్స్‌ ప్రపోజల్స్‌ బాగా నచ్చి వాటిని మెరుగు పరచే ఆలోచనలో పడ్డాడు. అదే కన్మక్టివ్‌ స్టేట్స్‌ మన్‌ 
షిప్‌ “అనిపించింది. మొదట్లో తిలక్‌, అనిబిసెంట్‌ లు కూడా ఆప్రపోజల్స్‌ ను వ్యతిరేకించారు కానీ గాంధీ,జిన్నాలు 
సుముఖత చూపారు. 1918 ఆగస్ట్‌ లో బొంబాయిలో జరిగినకానేస్‌ స్పెషల్‌ సెషన్‌ లో ఆ ప్రపోజల్స్‌ ను” 
అసంతృప్తిగా,నిరాశా జనకంగా” ఉన్నాయని తిరస్కరించారు. ఆ సెషన్‌ కు శాస్త్రి దూరంగా ఉన్నా, ఢిల్లీ లో డిసెంబర్‌ 
లో జరిగిన సభకు హాజరయ్యాడు. తీర్మానం లో 'ఉన్న” అసంతృప్తి నిరాశా పదాలను” తీసివేయమని కోరాడు. 
బాధ్యతాయుత ప్రభుత్వం ఏర్పాటుకు నిర్జుష్టగడువు కూడా పెట్ట వద్దన్నాడు. 1-11-1918లో ఏర్పడిన “నేషనల్‌ 
లిబరల్‌ ఫెడరేషన్‌ “లో శాస్త్రి చేరాడు. కానీ కాంగ్రెస్‌ ను వదులుకోలేక పోయాడు. తన విధాన సమర్ధనకు కాంగ్రెస్‌ ను 
ఒప్పించటానికి విశ్వ ప్రయత్నం చేసి,తానూ నేషనల్‌ లిబరల్‌ ఫౌండేషన్‌ స్థాపక సభ్యులలో ముఖ్యుడైనా కాంగ్రెస్‌ 


సభలకు వెళ్లి చివరి ప్రయత్నం చేశాడు. 


రౌలట్‌ చటం 
ల 


“రౌలట్‌ చట్టం భయంకరమైన హద్దూ అదుపు లేని దెయ్యాల సంతానం కు కన్నతల్లి “అన్నారు. జలియన్‌ 
వాలాబాఘ్‌ దురంతం దీని ఫలితమే. పంజాబ్‌ దురంతం తర్వాత ఇండియన్‌ కౌన్సిల్‌ లోని ఒక యూరోపియన్‌ 
సభ్యుడు శాస్త్రితో “మీరు కనిపెట్టిన భయంకర రోగం నిజమే అయింది “అన్నాడు. 1924 లో బీసెంట్‌ సతికి ఉత్తరం 


రాస్తూ “రౌలట్‌ చట్టం మన రాజకీయ కష్టాలకు మూలం “అన్నాడు. పంజాబ్‌ ఉదంతాన్ని దేశ ప్రజలందరితో పాటు 


సరసభారతి ఉయ్యూరు 28 గబ్బిట దుర్గాప్రసాద్‌ 


రైట్‌ హానరబుల్‌ శ్రీనివాస శాస్తి 


శ్రీనివాసశాస్తి కూడా తీవ్రంగా కలత చెందాడు. పంజాబ్‌ బాంబే,ఢిల్లీ లలో జరిగిన ఈ మారణ కాన్లపై విచారణకు 
ఏర్పరచిన హంటర్‌ కమిటీ మెజారిటి యూరప్‌ మెంబర్లు మైనారిటి ఇండియన్‌ మెంబర్స్‌ వేర్వేరుగా నివేదికలిచ్చారు. 
మైనారిటీల తరఫున రిపోర్ట్‌ సమర్పించిన చిమన్‌ లాల్‌ సేతల్వాడ్‌ కు శాస్త్రి ఉత్తరం రాస్తూ ఆయన ధైర్యానికి 
సామర్థ్యానికి దేశభక్తికి వందనాలు సమర్పించాడు. సర్వెంట్స్‌ ఆఫ్‌ ఇండియా పత్రికలో దీనిపై శాస్త్రి ఒక వ్యాసం 
రాస్తూ “జలియన్‌ వాలా దురంతంలో బాధితులు ఇండియన్స్‌ కాకపోయి ఉంటే,ఇంగ్లీష్‌ ఐరిష్‌ లు అయిజంటే 
జనరల్‌ డయ్యర ఊచకోత చాలా తక్కువగా బయట పడేది. డయ్యర్‌ విధేయతను విపరీతంగా మెచ్చుకోనేది 
ప్రభుత్వం అతడికి వీర తాళ్ళు కూడా తగిలించేది. మొక్కుబడిగా అతడిని ఇండియన్‌ కమాండ్‌ నుంచి తొలగించి 
చేతులు దులుపుకొన్నారు. వేరొక చోట అతడి ఈ నీచ క్రూర అక్రుత్యానికి పట్టం కట్టి తమ రక్తం గొప్పతనాన్ని 
చాటుకోనేవారు “అని తెలియజేశాడు.. హంటర్‌ కమిటీ రిపోర్ట్‌ పై కౌన్సిల్‌ లో చర్చ జరగాలని పట్టుబట్టాడు.తీర్మానం 
కూడా తెచ్చాడు. కానీ వైస్రాయ్‌ తిరస్కరించాడు. కారణాలు చెబుతూ వైస్రాయ్‌ “శాస్త్రి రిజల్యూషన్‌ అంటేనే న్యాయ 
బద్ధమైనదని మనకు నమ్మకముంది. కానీ పంజాబ్‌ వగైరాచోట్ల శాంతి వర్ధిల్లాలి అంటే సభలో ఇలాంటి 
చర్చలుజరగటం భావ్యం కాదు. ఏమైనా దాన్ని రూపుమాపుతాం “అన్నాడు. వైస్రాయ్‌ కంటి తుడుపు సమర్గనకు 
శాస్త్రిసంతృప్తి పడలేదు. దేశానికి మొదటి సారిగా “సహాయ నిరాకరణ “ను ప్రత్యక్షంగా చూపిస్తూ నిరసన తెలియ 


ary 
చ 


జేస్తూ సభనుంచి వాకౌట్‌ చేశాడు. 


మాంటేగ్‌ సంస్కరణలు 


మోర్లె కి గోఖలే ఎలాగో మాంటేగు కు శ్రీనివాస శాస్త్రి అలా.. గోఖలే మోర్లేతో కలిసి సంస్కరణలలో విషయం 
పెంచాడు. ప్రభుత్వ ఇబ్బందులు గమనించి సానుభూతి కొంత చూపాడు. శాస్త్రి కూడా మాంటేగ్‌ సంస్కరణలకు 
అలానే చేశాడు. బిల్లును తయారు చేసే టప్పుడు మాంటేగు ని స్పెక్తెటర్‌ పత్రికా సంపాదకుడు “బ్రిటన్‌ తో పూర్తీ 
సహకారం తో మీతో పని చేసిన ముఖ్యమైన ఇండియా నాయకుడు ఎవరు ?”అని అడిగితె “శాస్త్రి “అని క్షణం కూడా 
ఆలస్యం చేయకుండా చెప్పాడు మాంటేగ్‌. సంస్కరణల సమీక్ష సందర్భంలో శాస్త్రి అందులోని ప్రతి విషయాన్నీ 
కుణ్ణంగా పరిశీలించి, దోషాలు చెప్పి,వాటిని మార్పించటం లో కృతకృత్యుడయ్యాడు. 1919 రిఫారంస్‌ యాక్ట్‌ ప్రకారం 
కేంద్రీయ శాసన సభ ను1- కౌన్సిల్‌ ఆఫ్‌ స్టేట్‌ గా,2-లెజిస్లేటివ్‌ అసెంబ్లీ గా రెండుభాగాలుగా విడగొట్టారు. వీటిలో 
ఎన్నికైన మెజార్టి సభ్యులు ఉంటారు అధికార ప్రతినిదులు కూడా ఉంటారు. ప్రతి చట్టాన్ని వైస్రాయ్‌ ఆమోదించాలి. 
సభ్యులు ఒప్పుకోకపోయినా ఆయన ఆమోదించే అధికారం ఉంది.కేంద్ర ప్రభుత్వ నిరంకుశాదికారం 
ఉన్నప్పటికీ,శాసన సభ్యులు ఎలాంటి అధిక్షేపణలైనా చేయచ్చు,ప్రభుత్వం పై ప్రభావం చూపించవచ్చు. రాష్ట్రాలు 
వాటి లెజిస్ట్లేటివ్‌ కౌన్సిల్లను విస్తృతమైన ఓటర్ల చేత ఎన్నుకోబడుతారు. ఎక్సిక్యూటివ్‌ లు రెండు గ్రూపులుగా 
విభజింప బడ్డారు. దీన్నే శాస్త్రి మొట్టమొదటిసారిగా -డయార్కి అంటే ద్వంద్వ పాలన అని తిరస్కరించాడు. కానీ 


జాయింట్‌ కమిటీ రిపోర్‌ వచాక ఇషం లేకుండానే ఆమోదించాడు. ఫైనాన్‌,లా అండ్‌ ఆర్లర్‌ అయిన రిజర్వేడ్‌ సబైక్ష్‌ 
ల స్స ల న వ (em ఉట 


సరసభారతి ఉయ్యూరు 29 గబ్బిట దుర్గాప్రసాద్‌ 


రైట్‌ హానరబుల్‌ శ్రీనివాస శాస్తి 


లు గవర్నర్‌,అతడి సలహాదారుల చేతుల్లో ఉన్నా,ట్రాన్స్‌ ఫ లు మాత్రం లెజిస్లేచర్‌ కు బాధ్యత వహించే 


మంత్రుల చేతుల్లో ఉన్నాయి. ఇది గుడ్డిలో మెల్ల. 


మాంటేగ్‌ సంస్కరణలకు కొన్ని పరిమితులున్నా,భారతీయ రాజకీయ నాయకులు మంచి ఆలోచనా విధానంతో 
ప్రవర్తిస్తే ముందుముందు మంచి ఎక్కువగా జరగవచ్చు ప్రజానీకానికి మేళ్ళు బాగా జరగవచ్చు అని శాస్త్రి 
భావించాడు. ఆ ఏడాది డిసెంబర్‌ చివర్లో ఆబిల్లు ఆచరణలోకి వచ్చింది. చక్రవర్తి ప్రకటన వెలువడింది. ఈ 
సందర్భంగా రాజకీయ ఖైదీలకు క్షమా భిక్ష లభించింది. నాయకులు, ప్రజలు చాలా సంతోషించారు స్పెషల్‌ ట్రెయిన్‌ 
లో ప్రతినిధులతో బొంబాయి నుంచి అమృతసర్‌ లో జరిగే కాంగ్రెస్‌ సభలకు వెడుతూ తిలక్‌,చక్రవర్తికి హోమ్‌ రూల్లిగ్‌ 
కు కేబుల్‌ ద్వారా ధన్యవాదాలు తెలిపాడు. అమృతసర్‌ సభలో గాంధీ ఆ సంస్కరణలను బలపరచి,మాంటేగ్‌ కు 
ధన్యవాదాలు చెప్పే తీర్మానం ఆమోదిచాలనికోరాడు. జిన్నా దాన్ని బలపరచాడు. బిపిన్‌ చంద్రపాల్‌ చిత్తరంజన్‌ 
దాస్‌ లు కొన్ని సవరణలు ప్రతిపాదించినా,తిలక్‌ మొదలైన వారంతా ఆసంస్కరణలు ప్రజల అభి వృద్ధికి బాగా 
ఉపయోగ పడతాయని “బాధ్యతాయుత ప్రభుత్వాలుత్వరలోనే ఏర్పదేట్లు చూడాలాని కోరుతూ బలపరచారు. 
అమృత సర్‌ కాంగ్రెస్‌ లో ఈ తీర్మానం ఆమోదించిన ఒక ఏడాదిలోపే సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభమవటం 


ఊహించని పరిణామం. 


భాషా ప్రయుక్త రాష్ట్రాల పునర్విభజన 


బ్రిటీష ఇండియాలో భాషా ప్రయుక్త రాష్ట్రాల పునర్విభజన విషయం కౌన్సిల్‌ 1918లో చర్చకు వచ్చినప్పుడు శాస్త్రి 
దాన్ని ఎదిరించాడు. కారణం దానివలన సంకుచిత దేశ భక్తీ,మరిన్ని ముక్కలు దేశం అవుతుందని భయపడ్డాడు. 
ఆ ఏడాది బడ్జెట్‌ పై మాట్లాడుతూ రాష్ట్రాల నిర్వహణ భారమంతా బీదవారిపై పడుతుందని,వారిపై పన్నులు పెంచి 
పీడించటం జరుగుతుందని షేక్సియర్‌ కొటేషన్‌ ఒకటి గుర్తు చేశాడు -౫/౧10% ౧22౪6 of late so huddled on 
his back. Enow pressa royal merchant down and pluck commiseration of his state from brassy 
bosome and tough hearts of flint “.1917 చివరలో ప్రభుత్వం “సేడిషన్‌ కమిటి “ని ఇంగ్లాండ్‌ కు చెందిన రౌలట్‌ 
ఆధ్వర్యం లో ఏర్పరచి ఇండియాలో జరిగిన రాజ ద్రోహ చర్యలను పూర్తిగా అధ్యయనం నివారణ చర్యలు సూచిస్తూ 
రిపోర్ట్‌ ఇవ్వమన్నది. అ కమిటీ రికమం డే షనలు చాలా దారుణంగా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఉన్నాయి. 
ఇండియా లోని జనం దానిపై తీవ్రంగా అ భ్యన్తరాలు చెప్పి నిరసనలు పెద్ద ఎత్తున చేశారు. ప్రజాభిప్రాయాన్ని లెక్క 
చేయకుండా ప్రభుత్వం క్రిమినల్‌ లా,క్రిమినల్‌ లా అమెండ మెంట్‌ అనే రెండు బిల్లులను ప్రవేశ పెట్టింది. అనధికార 
సభ్యులు నామినేట్‌ చేయబడటం కానీ ఎన్నిక కావటం కానీ జరిగింది. 7-2-1919 న శాస్త్రి రౌలట్‌ చట్టం పై 
చారిత్రాత్మక ప్రసంగం కౌన్సిల్‌ లో చేశాడు. దీన్ని మహాత్మా గాంధి తన స్వీయచరిత్రలో ఇలా రాశాడు -'ఇండియాన్‌ 
లెజిస్లేటివ్‌ చేంబర్‌ లో నా జీవితం లో ఒకే ఒక సారి పాల్గొన్నాను. అదీ రౌలట్‌ బిల్‌ ప్రవేశ పెట్టినప్పుడు. శాస్త్రి ఉద్రేకం 


తో ఊగిపోతూ ప్రభుత్వానికి ఒక తీవ్ర హెచ్చరిక చేశాడు. సభలో ఉన్న వైస్రాయ్‌ నోరు మెదపకుండా మౌనంగా 


సరసభారతి ఉయ్యూరు 30 గబ్బిట దుర్గాప్రసాద్‌ 


రైట్‌ హానరబుల్‌ శ్రీనివాస శాస్తి 


ఆసాంతం విన్నాడు. అతడి దృష్టి అంతా శాస్త్రిపైనా ఆయన వాగ్ధాటి పైనే ఉంది.దానితో పూర్తిగా వైస్రాయి చలించి 
పోయాడని నాకు అనిపించింది “అని రాశాడు. శాస్త్రి తనలోని చాతుర్యం దేశభక్తి అన్నీ కలగలిపి గుది గుచ్చి 
అందరిహృదయాలను కదిలించాడు. ఆయన మాట్లాడిన దానిలో ఒక పేరా దేశం లో చాలా బాగా వ్యాప్తమై ప్రసిద్ధి 
చెందింది అదే “మా దేశ ప్రజలను చాలా పరీక్షలకు గురి చేశారు. ఇప్పటిదాకా మీరు అమలు చేసిన అన్ని అణచి 
వేత ఉత్తర్వులైన ప్రెస్‌ యాక్ట్‌,డిఫెన్స్‌ యాక్ట్‌ వంటి వాటిని మౌనంగా సమర్దించాం.యుద్ద కాలం లో గంటకోసారి 
మమ్మల్ని విచారించి క్షోభ పెట్టారు. వంద మిలియన్ల మందిని మీకు ఇచ్చాం. ఒకటేమిటి మీరు కోరిన వన్నీ 
సమర్పించాం.మొన్న మీరు చెప్పిన 45 మిలియన్లు కూడా మాకొక పరీక్షే. అయినా ఒప్పుకోన్నాం. మా మనసులు 
సంతోషంగా,ఆనందంగా ఒప్పుకొన్న ఒక్క విషయమైనా ఉందని మీరు చెప్పగలరా ?మీ ఆకలి తీర్చటానికి బిందెడు 
పులిపాలు కూడా చస్తూ బతుకుతూ తెచ్చి మీకు సమర్పించాం.ఆపాలు పారబోసి మగ పులి పాలు తెమ్మని మళ్ళీ 
ఆజ్ఞా పిస్తారా ?”అని నిప్పులు కక్కాడు శ్రీనివాస శాస్త్రి. ఇంత వ్యతిరేకం ఉన్నా బిల్లు 18-3-1919 న ఆమోదానికి 
వస్తే శాస్త్రి “కొన్ని నిమిషాలలో బిల్లు సభ ఆమోదం పొంది ఆతర్వాత చట్టమౌతుంది. ఇక్కడ ఒక కవికవిత గుర్తుకు 
వస్తోంది ~if it were done,when it is done,then it were well it were well it was done quickly “అన్నాడు 
మాలో ఎవరికీ ఇష్టం లేకపోయినా గాంధీ దాన్ని బుజాన కెత్తుకొన్నాడు. ఆయన ఎలా దీన్ని నిర్వహిస్తాడో చూడాలి 
ఈ చీకటి సమయంలో ఆయన అనుయాయులమైన మేము, ప్రభుత్వం,ప్రభుత్వ ఉద్యోగులు,రాజకీయ 
నిరసనకారులు,నిర్భందితులు “At the end of the business that we also wrote perfectly white “ అని 


గర్జించాడు శాస్తి. 


నాగపూర్‌ కాంగ్రెస్‌ సభ 


1920 డిసెంబర్‌ నాగపూర్‌ కాంగ్రెస్‌ లో మాంటేగ్‌ సంస్కరణలను ఆరకంగా జరిగినా,ఎన్నికలను పూర్తిగా 
వ్యతిరేకించటం జరిగింది. శ్రీనివాస శాస్త్రి నాన్‌ కొ ఆపరేషన్‌ ను పూర్తిగా వ్యతిరేకించాడు. ఈవ్యతిరేకతపై తన 
భావాలు వ్యక్తం చేసే సభలలో అయన వ్యతిరేకతను ఎదుర్కొన్నాడు. సున్నిత మనస్కుడైన శాస్త్రి దీనికి చాలా వ్యధ 
చెందాడు. పనికి రాని అభిప్రాయాలను మోయటం ఆయనకు ఇష్టం లేదు. బలీయమైన మహాత్మాను అడ్డుకోవటం 
అసాధ్యం కూడా. మహాత్ముడంటే ఆయనకు దైవాంశ సంభూతుడు పేదలను అక్కున చేర్చి సేద దీర్చే 
మహానుభావుడు. సంస్కరణలను వ్యతిరేకించి తెల్లప్రభుత్వం తో తలపడటం ఆషామాషీ కాదనుకొన్నాడు. ప్రజలపై 
ఎంతటి పట్టు ఉన్నా,సహాయ నిరాకరణ ఒక్కోసారి ఆయన చేతులు దాటిపోయి తీవ్ర సంచలనాలు కలుగవచ్చు 
హింసాత్మకంగా మారవచ్చు అని ముందే ఊహించాడు. అయన అంతరంగం యదార్థమే సూచిస్తుంది “తరాల 
భవితవ్యం ఆశలు శిధలమై అశాంతి,అణచి వేట తీవ్రంగా ఉంటుంది. ప్రభుత్వానికి సామాన్యప్రజలకు మధ్య నిత్యం 


యుద్ధ వాతావరణమేర్పడి అలజడి తీవ్రం అవుతుంది ఇరువైపులవారికి వెనక్కి తగ్గే సావకాశం ఉండక పోవచ్చు. 


సరసభారతి ఉయ్యూరు గబ్బిట దుర్గాప్రసాద్‌ 


రైట్‌ హానరబుల్‌ శ్రీనివాస శాస్తి 


దేశప్రజల దుస్థితి భరించ రానిది అవుతుంది “అన్నాడు.తీవ్ర క్షోభతో "మనం మన పిల్లల విషయంలో వారి 


ఆశలను చిదిమేస్తున్నామేమో. తేలిక పరిష్కారం వదిలేసి సంక్లిష్ట మార్గం ఎంచుకొంటున్నా మేమో “అని రాశాడు. 


గాంధీ అంటే వీరాభిమానం ఉన్న శాస్త్రి ఆయన భావాలకు ఇంతవ్యతిరేకంగా ఎందుకు మారాడు ?అది ఆయన 
రాజకీయ ఫిలాసఫి,ఆయన ధైర్యమైన వ్యక్తిత్వం,నిర్ణుష్టత ముందు చూపు,మనస్సాకి. బర్క్‌ పండితుని శిష్యుడు 
కాకపోయినా శాస్త్రి వ్యవస్థ పతనం చెందటం,అరాచకం ప్రబలటం ఇష్టం లేని వాడు. లార్డ్‌ రోస్‌ బరి బార్క్‌ ను 
గురించి ఏది చెప్పాడో శాస్త్రి విషయమూ అంతే -He loved reforms,. Because he hated revolution. He 


(m 


hated revolution because he loved reform *“. శాస్త్రి ఎప్పుడూ రాజ్యాంగ ఆందోళనపై విశ్వాసం ఉన్నవాడు. 
శాస్త్రి గాంధీ సమకాలీనులు ఎంతటి చిల్లర దేవుళ్ళు అయినా,దేశం పట్ల,గాంధీ పట్ల బాధ్యత,విధి విధానం 
ఉండాల్సిన వాళ్ళు. వాళ్ళు అన్నీ స్పష్టంగా చూడలేరు. సరైన మార్గమేదో,ఎలా ఎప్పుడు ప్రవర్తించాలో నిర్ణయించు 
కోలేరు. వాళ్లకు ఏది న్యాయం అని అనిపిస్తే అదే చేస్తారు. ఆయన ఉ త్కుష్టమైన మంచి 
సాధించటానికి,అత్యంతమైన చెడును దేశానికి కలిగిస్తున్నాడేమో?చివరికి వారంతాకలిసి ఆయన్నే 


వ్యతిరేకించవచ్చు. అప్పుడు ఆయన వారిని కనీసం మందలించ లేడు కూడా “అని రాశాడు శాస్తి. 


గాంధీజీ జాతీయ విషయాలను తన సత్య శోధన లెక్క ప్రకారమే చేశాడు. శాస్త్రి మాత్రం మరింత నెమ్మదిగా 
వ్యవస్థలకు భంగం కలగకుండా బాధ్యతాయుతంగా గౌరవప్రదంగా ధైర్యంగా చేయాలన్న భావన ఉన్నవాడు. 
వ్యక్తికీ దేశానికి మధ్య ఉన్న స్వభావంగా భావించాడు. ఒక వ్యక్తీ తన స్వంత విషయాలలో నిర్భయంగా జరిగబోయే 
పరిణామాలను గుర్తించకుండా ప్రవర్తించ వచ్చు.కానీ దేశ వ్యవహారాల,మొత్తం ప్రజల విషయం లో మాత్రం 
భయంతో జరగబోయే పరిణామాలను ఆలోచించి ముందడుగు వేయాలి. జాతీయ విషయాలలో తప్పనిసరిగా పిరికి 
తనం ఉండాలి. కారణం సంఘ శ్రేయస్సుతో అది ముడి పడి ఉంటుంది కనుక. 1926లో “కమలా లెక్సర్స్‌ “లో 
శాస్త్రి “రైట్స్‌ అండ్‌ డ్యూటీస్‌ ఆఫ్‌ ఇండియన్‌ సిటిజన్స్‌ “పై ప్రసంగిస్తూ "మన అత్యుత్తమ మేధావులు విప్లకాత్మక 
అరాచక శక్తుల విషయం లో వారి విధి విధానం లో తప్పులు చేశారు,విఫలమయ్యారు. ఇప్పుడు మనకున్న 
వ్యవస్థచట్రం లో లొసుగులు ఉన్నా,భవిష్యత్తులో ఉత్తమ రీతిలో మార్చుకొనే అవకాశమున్నా,ఉన్నదాన్ని 
విచ్చేదనం చేసుకొంటే,కూల్చిపారేస్తే అ శిదిలాలమీద కొత్త నిర్మాణం చేయగలమా ?అందుకే నేను అలాంటి 
వినాశకర చట్టన్యాయ వ్యవస్థను కూల్చేసే విచ్చిత్తి చేసే ఉద్యమాలలో పాల్గొనలేదు పాల్గొనను కూడా. విధానం 


నాశనమైతే విధాన ప్రభుత్వం నాశనమౌతుంది “అన్నాడు. 


నూతన రాజ్యాంగ మండలి 


శ్రీనివాస శాస్తి మాంటేగ్‌ -చేమ్స్‌ ఫర్డ్‌ సంస్కరణల ఫలితం గా ఆవిర్భవించిన నూతన రాజ్యాంగ మండలి -ది న్యు 


కానిల్‌ ఆఫ్‌ సేట్‌ కు ఎన్నికయ్యాడు. డ్యూక్‌ కాఫ్‌ కన్నాట్‌ -కానిల్‌ ఆఫ్‌ సేట్‌,ఇండియన్‌ లజిసేటివ్‌ అసెంభి అనే 
గ్‌ ల గ ట్‌ ౧ గ 


సరసభారతి ఉయ్యూరు గబ్బిట దుర్గాప్రసాద్‌ 


రైట్‌ హానరబుల్‌ శ్రీనివాస శాస్తి 


ఉభయ సభల సంయుక్త సమావేశానికి 9-2-1921 నప్రారంబోత్సవం చేశాడు.డ్యూక్‌ చదివిన ప్రసంగం లోని కొన్ని 
పేరాలు నిజాయితీగా నిర్దుష్టంగా,ఉన్నత భావ మిశ్రితం గా ఉన్నాయనిపించాయి శాస్త్రికి. ఫిబ్రవరి 12 న కౌన్సిల్‌ 
ఆఫ్‌ స్టేట్‌ మొదటి సారి సమావేశమైనప్పుడు “డ్యూక్‌ మాటలు అర్థవంతంగా ఉన్నాయి. ప్రజలు తమ స్వాతంత్ర్య 
సిద్ధికోసం ఉన్న ఆకాంక్ష వ్యక్తమైంది. ఆయన అన్న మాటలు మరీమరీ చెప్పుకోతగినవిగా ఉన్నాయి -సాధారణంగా 
రాజకీయ స్వేచ్చ విప్లవం ద్వారా,లేక అల్లరి గందర గోళం,అంతర్‌ యుద్ధం ద్వారా ప్రజల ఆస్తులు త్యాగాల వలన 
పొందుతారు. కానీ ఇక్కడ ఒక తరహా ప్రజలు మరొక తరహా వారి మరింత స్వేచ్చకు స్వాతంత్ర్యానికి,ఆనందానికి 
కారణమైంది. తరచుగా ప్రజలు ప్రశ్నిస్తూ ఉంటారు. -రక్తపాతం లేకుండా యే దేశమైనా స్వాతంత్ర్యం స్వేచ్చా 
పొందిందా ?అని. అది జరిగిందో లేదోకానీ మేము అంటే ఇంగ్లాండ్‌,ఇండియా లు మాత్రం చక్కగా చర్చించుకొని 
ఇంగ్లాండ్‌ రాజ్యాంగ వ్యవస్థను అర్థం చేసుకొని,ఇలాంటి ప్రత్యేకమైన వినూత్నమైన రాజకీయ అభి వృద్ధి సాధించాం. 
మేము త్వరలో నే స్వాతంత్ర్యం పొందుతాము,అదీ పూర్తీ స్వాతంత్రమే సాధిస్తాం ఎట్లా ?శాంతియుత విధానం వలన. 
అదే స్పూర్తి మనం చూపించి ఈ సభను హుందాగా గౌరవ ప్రదంగా నిర్వహించుకో వటానికి మనం అందరం కలిసి 


కట్టుగా పని చేద్దాం. “అని డ్యూక్‌ అన్న మాటలను ఉటంకిస్తూ అతడికి శాస్త్రి ధన్యవాదాలు తెలియజేశాడు. 


కౌన్సిల్‌ ఆఫ్‌ స్టేట్‌ లో తీర్మానం 
ల 


మొదటి రోజునే కౌన్సిల్‌ ఆఫ్‌ స్టేట్‌ లో శాస్త్రి ఒకతీర్మానం ప్రవేశపెడుతూ,అణచి వేతకు సంబంధించిన సూత్రాలను 
తొలగించటానికి ఒక కమిటీ వేయామని _ కోరాడు... కారణం ఇప్పటికే ఆ సూత్రాల వలన విపరీతమనిన 
అవమానాలకు బాధలకు గురై గాయపడిన ప్రజల మనసు కొంచెం ఉపశమిస్తుంది అన్నాడు. ఆ అణచి వేత 
సూత్రాలు మూడు రకాలని,అందులో స్టాట్యూట్‌ బుక్‌ లో ఉన్న మొదటి క్లాస్‌ రాజకీయంగా డేంజర్‌ అని ఎలాంటి 
పరిస్థితి లోనూ దాన్ని సహించం అనీ,రెండవ క్లాస్‌ బహిష్కరణకు సంబందించింది. అది ఆది నుంచి అందరికి 
కంటగింపుగా ఉండటం తో ప్రజలలో అసంతృప్తి విస్తారంగా ఉంది.ఇవి “A reli 0౧ barbarous time “అన్నాడు. 
కనుక వాటిని వెంటనే అబాలిష్‌ చేయాలన్నాడు. తర్వాత విద్వేష పూరిత సమావేశానికి సంబంధించిన 
చట్టం,న్యూస్‌ పేపర్స్‌ ఇన్సిట్‌ మెంట్‌ టు అఫెంసేస్‌ యాక్ట్‌ టు కాన్సిపిరసి ని జాగ్రత్తగా పరిశీలించి అవసరమైన 
మార్పులు నిపుణుల సలహాలపై చేయాలి. చివరగా సభను,ప్రభుత్వాన్నీ అత్యున్నత స్నేహశిల వాతావరణం తో 
నడిపించమని కోరాడు. బ్రిటీష ప్రభుత్వం లో రాజ్యాంగ బద్ధమైన స్వేచ్చ అత్యంత ప్రశాంత రాజ్యాంగ బద్ధమైన 


విధానంతో అనుభవిస్తున్నాము. ఇది ప్రపంచంలో ఎక్కడా లేని అపూర్వ విషయం అన్నాడు. 


శాస్త్రి చొరవ,ప్రభుత్వం ఆలోచనలో వచ్చిన మార్పు వలన వైస్రాయ్‌ ఆయన అనుచరులు ఒక కమిటీ ఏర్పాటు 


చేసి,దాని సలహాతో శాస్త్రి చెప్పిన మార్పులు చేసి, ఎక్సి క్యూటివ్‌ చర్యలకు న్యాయ విచారణ ఉండాలని నిర్ణయించి 


సరసభారతి ఉయ్యూరు గబ్బిట దుర్గాప్రసాద్‌ 


రైట్‌ హానరబుల్‌ శ్రీనివాస శాస్తి 


రౌలట్‌ చట్టాన్ని కూడా ప్రభుత్వం వెనక్కి తీసుకొన్నది. ఇది శాస్తి సాధించిన ప్రజాస్వామ్య విజయం..ఆ కాలం లో 
శాస్త్రిని “మోస్ట్‌ బ్రిలియంట్‌ పార్లమెంటేరియన్‌ “అని మెచ్చుకొన్నారు. పౌరహక్కుల,స్వేచ్చలకుపోరాటం లో శాస్త్రి 
“చాంపియన్‌” అన్నారు. అహంకారం గర్వం మూర్తీభవించిన ఒక యూరోపియన్‌ చెప్పిన ఆశ్చర్యకర విషయం ఒకటి 


శాస్త్రి చెప్పాడు. -గుర్రం పై స్వారి చేస్తూ వస్తున్న ఆయన నా గదిలోకి వచ్చి “ఇప్పుడు మేము మీకు 


మిమ్మల్నినమ్మి సెల్స్‌ గవర్నమెంట్‌ ఇచ్చాం.దాని ఫలితంగా మీరు మమ్మల్ని జాతి విభేదాలను వెంటనే రద్దు 


చేయమనే కోరిక మాకు కానుకగా ఇస్తారా ?.నేను దానికి సరైన సమాధానం చెప్పా. అంతే రెండు నిమిషాల తర్వాత 


మా ఇద్దరి మధ్యా సుహృద్భావంగా మాటలు జరిగాయి. ” 


చాలా ప్రతినిధి వర్గాలకు నాయకత్వం వహించి ఇంగ్లాండ్‌ వెళ్ళాల్సి ఉన్నందున శాస్తి కౌన్సిల్‌ ఆఫ్‌ స్టేట్‌ కు 
తరచుగా దూరం అవాల్సి వచ్చేది. కెన్యా విషయమై పొందిన తీవ్ర నిరాశా బాధ వలన శాస్త్రి ఆరోగ్యం క్షీణించి కౌన్సిల్‌ 
సభ్యత్వానికి 1925 లో రాజీనామా చేశాడు. 20-1-1925 న సభ్యులకు లార్డ్‌ వైస్రాయ్‌ రీడింగ్‌ లెజిస్లేచర్‌ లో 
కూడా కొన్ని అనివార్యమైన మార్పులు తేవాలి. ఉభయసభలు నన్ను మన్నించాలి తన ఆరోగ్యం బాగుండ 
నందువలన' ఈ సభ ప్రారంభం నుంచి సభ్యుడిగా ఉన్న” 'రైట్‌ ఆనరబుల్‌ శ్రీనివాస శాస్త్రి “ లజిస్టేచర్‌ కు చేసిన 
రాజీనామా తాత్కాలికమే అనీ,ఆయన ఆరోగ్యం కుదుటపడగానే మళ్ళీ సభలో ప్రవేశించి “Add distinction of his 
intellectual greatness to the legiislature and to devote his great capacities to public affairs “అని 
శాస్త్రి సేవలకు కీర్తి కిరీటం పెట్టాడు. అంతేకాకుండా శాస్త్రికి పర్సనల్‌ లెటర్‌ కూడా రాసి త్వరగా ఆరోగ్యం పొందాలని 
కోరాడు లార్జ్‌. దీనికి శాస్త్రి సమాధానమిస్తూ “నేను ప్రజాసేవనుంచి దాదాపు దూరమయ్యాను. "Beg ౫౦౪ 10 
imagine the feelings of a man of simple ways who finds himself suddenly smothered beneath 
garlands and bouquets of exquisite beauty and fragrance ?”.సహజంగా రాజకీయాలు మనుషుల్ని 
కలపటం కంటే దూరం చేయటం ఎక్కువ. ఒక్కోసారి మనం ఏమిటో మనమే తెలుసుకోలేం.మనకు తెలియనంతగా 
మనలో పోలికలుంటాయి.The human touch | have experienced at your hands is a revelation of the 


golden chain that binds us all together,but is so seldom seen"అన్నాడు శాస్తి. 


సమావేశాల యుగం 


ఇండియన్‌ రైల్వేలపై ఏర్పాటైన ఆక్వర్త్‌ కమిటీ సమావేశాలలో పాల్గొనటానికి అందులో మెంబర్‌ అయిన శ్రీనివాస 
శాస్త్రి అప్పటికే ఇంగ్లాండ్‌ లో ఉన్నాడు. 1921లో జరిగిన ఇంపీరియల్‌ కాంగ్రెన్‌ కుభారత ప్రతినిధిగా నామినేట్‌ 
చేయబడి,కచ్‌ కు చెందిన మహారావ్‌ తో అక్కడే ఉన్నాడు. బొంబాయి కి చెందిన పురుషోత్తమ దాస్‌ థాకూర దాస్‌ 
అనే దేశభక్తి కలిగిన ఉత్తమ వాణిజ్య వేత్త ఆక్వర్త్‌ కమిటీలో ముఖ్యసభ్యుడు. రైల్వే మేనేజిమెంట్‌ జాతీయ ప్రభుత్వ 
ఆధ్వర్యలోనే నిర్వహింప బడాలని గట్టిగా వాదించాడు. దానికి సంబంధించి అన్ని గణాంకాలతో వివరించాడు. శాస్త్రి 


ఇంపీరియల్‌ కాంగ్రెస్‌ సమావేశాలలో బిజీ గా ఉండటం తో ఈ సదస్సుకు ఎక్కువగా హాజరు కాలేకపోయాడు. శాస్త్రి 


సరసభారతి ఉయ్యూరు 34 గబ్బిట దుర్గాప్రసాద్‌ 


రైట్‌ హానరబుల్‌ శ్రీనివాస శాస్తి 


ద్వారా దాస్‌ ఒక లెటర్‌ ను రైల్వేస్‌ స్టేట్‌ మేనేజ్‌ మెంట్‌ లోనే ఉండాలని పూర్తీ వివరాలతో సంపాదించి అంద జేశాడు. 
ఈ ఉత్తరం ఆక్వర్త్‌ ను బాగా మెప్పించి,సుముఖతను వ్యక్తం అయేట్లు చేసింది. చైర్మన్‌ కాస్టింగ్‌ వోట్‌ తో రైల్వేలు 


స్టేట్‌ గవర్నమెంట్‌ అధీనం లో ఉండేట్లు తీర్మానం జరిగింది. 


2-6-1921 న ఇంపీరియల్‌ కాన్ఫరెన్స్‌ సభలు ప్రారంభమయ్యాయి. శాస్త్రి మాంటేగ్‌ ప్రక్కనే కూర్చుని తరచుగా 
విషయాలు చర్చిస్తూ సూచనలు అందిస్తూ ఉన్నాడు ఈ నోట్స్‌ అంత తర్వాత శాస్త్రి చేత ప్రచురణ పొందింది. 
మాంటేగ్‌ పూర్తిగా భారతీయుల పక్షం వహించి అందరి మన్ననలు పొందాడు. శాస్త్రి సాయాన్నే ఎక్కువగా తీసుకొని 
భారతీయులకు మేలు చేయగలిగాడు. బ్రిటన్‌ ప్రెం మినిస్టర్‌ లాయడ్‌ జార్డ్‌ కాన్ఫరెన్స్‌ ను ప్రారంభిస్తూ ఇంపీరియల్‌ 
ప్రభుత్వ ఉన్నతభావాలను ఏకరువు పెడుతుంటే, శాస్త్రి ఆయనకు అడ్డు తగిలి తగ్గు బాలయ్యా అంటూ కట్‌ చేశాడు. 
ఇంపీరియల్‌ కాన్ఫరెన్స్‌ లో తన మొదటి ప్రసంగాన్ని శాస్త్రి జూన్‌ 21 న చేస్తూ మనముందు చాలా పెద్ద పెద్ద 
పనులున్నాయి చిల్లర పనులు చెప్పి సమయం వృధా పరచ వద్దు. మన ఉభయుల అభిప్రాయం తో బ్రిటీష 
సామ్రాజ్యంలో పని చేస్తూ సామ్రాజ్యానికి బయట విషయాలపై సుహృద్భావం చూపుతూ ప్రజలకు ఎక్కువ మేలు 
కలిగేట్లు చూడాలి. మీ ప్రసంగం ఆకర్షణీయమే కానీ, పనులు జరిగేట్లుగా లేదు. ఇండియా ఇంకా డొమినియన్‌ 
కాలేదు. అంటే సార్వ భౌమాదికారం పొందలేదు. నేను,కచ్‌ మహారావ్‌ డొమినియన్‌ ప్రతినిధులం గా అనిపించటం 
లేదు. ఇక్కడ ప్రెం మినిస్టర్‌ లు గా ఉన్నాం.. మా ప్రభుత్వాలు మమ్మల్ని నామినేట్‌ చేసి ఇక్కడికి పంపింది. కనుక 
మా హోదాలో చాలా తేడాఉంది. కానీ వచ్చే యేడుకానీ ఆతర్వాత కానీ మా వారసులు మాకంటే గౌరవప్రదంగా 
హక్కులతో హాజరవ్వాలని కోరుతున్నాం..మా వారసులు మాలాగా నామినేట్‌ కాకుండా,సెంట్రల్‌ లెజిస్లేచర్‌ ద్వారా 
ఎన్నుకో బడి రావాలని మా ఆకాంక్ష. అప్పుడే ప్రతినిధికి గౌరవం.ఇప్పటికి మాకు ఇంకా పూర్తీ డొమినియన్‌ హోదా 
ఇవ్వబడ లేదు. కానీ మేము ఆ హోదాను సాధించే రహదారిలోనే ఉన్నామని మనవి చేస్తున్నాను. "అన్నాడు. ఈ 
కాన్ఫరెన్స్‌ లో పాల్గొనటం వలన శాస్త్రి బ్రిటన్‌ లో, కామన్‌ వెళ్ల లోని సర్వ శ్రేష్టులను కలిసి వారితో మాట్లాడే 
అవకాశం దొరికింది. ఇండియా మనోభావాలు వారితో అరమరికలు లేకుండా పంచుకొన్నాడు. ఒక రకంగా వారితో 
సమాన హోదా తో వ్యవహరించాడు. స్వయం ప్రభుత్వం కాని ఇండియా ప్రభుత్వ ప్రతినిధిగా ఇక్కడ శాస్త్రి 


పాల్గొన్నప్పటికీ,”!16 proved him self as effective as any representative of a Dominion could be.” 


ఇంపీరియల్‌ కాన్ఫరెన్స్‌ లో.. 


పై సందర్భాన్ని కొడుకు కు శ్రీనివాస శాస్తి ఒక ఉత్తరం రాస్తూ -'బ్రిటీష ప్రభుత్వం సర్వ సమర్ధులైన 
బాల్పార్‌,కర్ణన్‌,చర్చిల్‌,లాయడ్‌ జార్జి వంటి ప్రముఖుల చేత నిర్వహిమ్పబడుతూ,ప్రపంచం లోనే అత్యంత విశిష్ట 
ప్రభుత్వం గా ఉంది. వీరికి సాటి వారెవరు ?స్మట్స్‌ గౌరవనీయుడు, కొంత వరకు వీరి సరసకు రాగలవాడు. కాని 


అతడిలో వారికున్న విషయ పరిజ్ఞానం,విశాల దృక్పధం లేవు. వాళ్ళ పాలసీ లపై కొంత వ్యతిరేక 


సరసభారతి ఉయ్యూరు 35 గబ్బిట దుర్గాప్రసాద్‌ 


రైట్‌ హానరబుల్‌ శ్రీనివాస శాస్తి 


భావనలున్నవాడు. ఆస్ట్రేలియాకు చెందిన హగ్స్‌ చురుకైన వాడు. చెవుడు ఎక్కువ,మానరిజమ్స్‌ బాగా ఉన్నవాడు. 
మొండి వాడు. పోరాట పటిమ ఉన్నవాడు. కెనడాకు చెందిన మీఘెన్‌ శాంత చిత్తుడైన లాయర్‌. అతని భావాలు 
అతనివే. వాటికే కట్టుబడి ఉంటాడు. ఇంప్రెసివ్‌ గా ఉండడు,గొప్ప వక్త కూడా కాదు కానీ,శీల సంపద ఉన్నవాడు. 
న్యూజిలాండ్‌ కు చెందిన మాస్సీ ప్రేమింప తగడుకానీ సూటిగా ప్రవర్తిస్తాడు. పాలనాను భవం బాగా ఉన్న వాడు. 
బాగా మాట్లాడాలని ప్రయత్ని స్తాడుకానీ మాట్లాడ లేడు. అతడి నిజాయితీభావాలు సామ్రాజ వాదం గా ఉంటాయి. 
కర్ణన్‌ మాట్లాడే తీరు,సమతుల్యత ఆకర్షణీయం. అతడితో మనం మాట్లాడిన క్షణమే మనల్ని తన ప్రభావం లోకి 
లాక్కొనే ఆకర్షణ ఉన్న వాడు. అతడి పాలిటిక్స్‌ నాకు ఇష్టం లేకపోయినా,నన్ను బాగా దగ్గర చేసుకొన్నాడు. 
మాగురువు గోఖలే పై మంచి మాటలు చెప్పాడు. చర్చిల్‌ మహా మేదావే. కానీ పనిలో కర్ణన్‌ కు సాటి కాదు. 
విషయం పై మాట్లాడే టప్పుడు జోవియల్‌ గా అసలైన మేధావి గా కనిపిస్తాడు. స్థిరత్వం లేనివాడు. గర్విష్టి. కానీ 
అతడిని వదిలించు కోలేని పరిస్థితి. అంటే అనివార్యమైన వాడు ~indispensable.బాల్ఫార్‌ అతడికి అతడే సాటి. 
అతడంటే నాకు ఎందుకో మోజు ఏర్పడింది. తక్కువ మాట్లాడుతాడు అప్పుడప్పుడు నిద్రలోకి జారుకొంటాడు. 
అతడు పెదవి విప్పాదంటే నాగ స్వరానికి నాగుపాముతల ఊపినట్లు అయిపోతాం. పెద్దగా సరుకున్న వాడు 
కాదు. కాని అతడి విజ్ఞత నిర్ణయం నాకు స్పూర్తి దాయకాలు. అందుకే పై వారిలో అతడు సర్వ సమర్ధుడు అని 


నేను అనుకొంటాను “అని రాశాడు. 


ఇంపీరియల్‌ కాన్ఫరెన్స్‌ లో శాస్త్రి పాల్గొనటం వలన,అతడి జీవితంలో అనేక సత్సలితాలనిచ్చే కాలం గా మారింది.. 
విదేశాలలో సమాన సిటిజన్‌ షిప్‌ పోరాటం ఫలించింది. ఒక రకంగా గోఖలే, గాంధీల మిషన్‌ లకు ప్రతినిధి అయి 
ఇండియన్‌ ల హోదాను విదేశాలలో పెంచాడు శాస్తి. ఇంపీరియల్‌ కాన్ఫరెన్స్‌ లో ఉండగానే గొప్ప రాజకీయ వేత్త - 


అంటే స్టేట్స్‌ మన్‌ అనిపించుకొన్న దక్షిణ ఆఫ్రికా ప్రధాని జనరల్‌ స్మట్స్‌ తో 
ల 


వివాదానికి దిగాడు. స్మట్స్‌ మామూలు విరోధి కాదు. మొదటి ప్రపంచ యుద్ధం లో ఇంపీరియల్‌ ప్రభుత్వానికి 


విశేషమైన సేవలు అందించి అభిమాన పాత్రుడైన వాడు. లీగ్‌ ఆఫ్‌ నేషన్స్‌-నానారాజ్య సమితి స్థాపనలో ముఖ్య 


పాత్ర వహించిన వాడు. ప్రపంచ శాంతి సౌభ్రాత్రు త్వాలకు కృషి చేసినవాడు -BUt this great man had a 
skeleton in his cupboard -the colour bar in South Africa. over which he had,a decade 
before,come into conflict with Mahatma Gandhi,and he now came into conflict with Sastri. శాస్త్రి 
ప్రతిపాదించిన ఇండియాకు సమాన పౌరహక్కుల తీర్మానం పై వ్యతిరేకంగా ఇంతా బయటా తీవ్రంగా మాట్లాడి 


అడ్డు తగిలాడు. 


సరసభారతి ఉయ్యూరు గబ్బిట దుర్గాప్రసాద్‌ 


రైట్‌ హానరబుల్‌ శ్రీనివాస శాస్తి 


ఇంపీరియల్‌ వార్‌ కాన్ఫరెన్స్‌ 


7-7-1921న శాస్త్రి ఒక తీర్మానం ప్రవేశ పెట్టాడు అందులో విషయాలు -"'ఈ సమావేశం 1918 ఇంపీరియల్‌ వార్‌ 
కాన్ఫరెన్స్‌ తీర్మానాన్ని మళ్ళీ సమర్దిస్తూ,బ్రిటీష కామన్‌ వెల్త్‌ లోని ప్రతి సంఘం తన జనాభాను స్వీయ 
నియంత్రణలో ఉంచుకొంటూ బ్రిటీష సామ్రాజ్యంతో సమాన హోదా అనుభవించాలి. బ్రిటీష కామన్‌ వెల్త్‌ పటిష్టత కు 
సహకరిస్తూ భారతీయుల పౌరసత్వాన్ని గుర్తించి కాపాడాలి. లండన్‌ లెటర్‌ అనే పేరుతొ శాస్త్రి ఇలా రాశాడు -శాస్త్రి “ 
మంచి గౌరవప్రదమైన పబ్లిక్‌ స్పిరిటేడ్‌ పర్సనాలిటి తో ఇంపీరియల్‌ మెంబర్స్‌ పై గొప్ప ప్రభావం కలిగించాడు. 
టెక్నికల్‌ గా ఆయన భారత ప్రభుత్వ ప్రతినిధి అయినా,అంతకంటే చాలా ఎక్కువగా కృషి చేశాడు. ఆయన ధైర్యం గా 
సాహసంగా మాట్లాడాడు. అందులో మృదువైన మర్యాద ఉంది..తన దేశం విషయం లో ఒక భారతీయుడు గా 
అత్యుత్తమ దేశ భక్తితో ప్రసంగించాడు. -At the conference he created a sensation in all quarters by the 
energetic and firm exposition that he delivered of the views of India on the question of The 


Imperial Citizenship and the status and disabilities Indian communities over seas”. 


రాజకీయ కార్యక్రమాలలో నిండా మునిగి పనిచేస్తున్నా శ్రినివాస శాస్త్రి స్నేహితులకు కుటుంబంలోని వారికి 
సుదీర్ణమైన,మనోహరమైన ఉత్తరాలు రాస్తూనే ఉన్నాడు. చేకర్స్‌ నుంచి కుమారుడికి ఉత్తరం రాస్తూం అంతటి పని 
ఒత్తిడి బాధ్యతలో ఉన్నా తన సాహితీ ఉత్సుకతను దాచుకోకుండా బయటపెట్టాడు. ఒక ఉత్తరం లో శాస్త్రి -దగ్గర్లోనే 
ఉన్న ఒక గ్రామం మహాకవి మిల్టన్‌ జన్మ స్థలంగా ప్రసిద్ధికెక్కింది. ఈ ఇంటికి సుమారు మైలు దూరం లో ఒక 
చిన్న అందమైన చర్చి ఉంది.అది చాలా చక్కని ప్రదేశం.అందులో హాంప్‌ డన్‌ పారిషనర్స్‌ అంటే చర్చికి రోజూ వెళ్ళే 
భక్తులకు దీర్గ ప్రసంగాలతో నౌకాధనం లో అసమానతలు గురించి చెప్పేవాడు అందులో అతడికి రావాల్సిన 13 
5,6D గురించి వివరించేవాడు దీనికి సంబంధించిన డాక్యుమెంట్‌ కూడా అక్కడ ఉంది.ఆ ఇంట్లో ఒకప్పుడు ఆలివర్‌ 
క్రాం వెల్‌ కూతురు ఉండేది. అందులో ఒకగోడలో రక్షకుని పోత పోసిన బొమ్మ ఉన్నట్లు ఇటీవలే కనుగొన్నారు పెద్ద 
ముక్కు,చాతీ వగైరాలున్నాయి. మారన్‌ యుద్ధభూమిలో అతడు రాసిన లెటర్‌ కూడా మనం చూడచ్చు. కవి గ్రే 
ఎలిజీ రాసిన స్టోక్‌ పోగిన్‌ కూడా చూడచ్చు. ఇక్కడికి అరగంట మోటార్‌ ప్రయాణ దూరం లో ఉన్నది. అతడు 
ఎందుకు రాశాడో మొదట నాకు అర్ధం కాలేదు. హాంప్‌ డన్లో గుర్తింపు పొందని ప్రతిభగల మూగ మిల్దన్‌,నిర్దోషి 


అయిన క్రాం వెల్‌ ల గొప్పతనాన్ని గుర్తింప జేయటానికే రాసి ఉంటాడని నాకు తర్వాత అర్థమైంది “ 


ఇంపీరియల్‌ కాన్ఫరెన్స్‌ లో శాస్త్రి అనేక ప్రశంసలు పొంది,ప్రీవీ కౌన్సిల్‌ మెంబర్‌ గా గౌరవింప బడ్డాడు. బకింగ్‌ హాం 
పాలస్‌ లో ప్రమాణ స్వీకారోత్సవానికి అతి ఖరీదైనడాబు దర్పం తో ఉండే డ్రెస్‌ అంటే స్టేటస్‌ చిహ్నం గ ధరించ 
కుండా ఉండటానికిఆయనకు పర్మిషన్‌ లభించి మామూలు తలపాగా తో హుందాగా హాజరై చక్రవర్తి నుంచి ప్రీవీ 
కౌన్సిల్‌ మెంబర్షిప్‌ అందుకొన్నాడు. ఇది అరుదైన గౌరవం. "బ్రడం ఆఫ్‌ సిటి ఆఫ్‌ లండన్‌ “గౌరవం కూడా ఆయనకు 


అంద జేశారు. ఆ సందర్భంగా శాస్త్రి చేసిన ప్రసంగం -క్లాసిక్‌ గా ఉండి,,ఇండియాలోని ఇంగ్లీష్‌ పుస్తకాలలో 


వాస 


సరసభారతి ఉయ్యూరు గబ్బిట దుర్గాప్రసాద్‌ 


రైట్‌ హానరబుల్‌ శ్రీనివాస శాస్తి 


పాఠ్యాంశం అయింది. ఆయన బ్రిటీష సామ్రాజ్యాన్ని భూ ప్రపంచం లో స్వాతంత్ర్య దేవాలలయాలలో 
ఉత్తమోత్తమమైనది అన్నాడు. ఆస్వాతంత్రాన్ని దూషించటం అతిక్రమించటం చేయవద్దు అని హెచ్చరించాడు. 
ఇండియా ను బ్రిటీష సామ్రాజ్యం లో సమాన భాగస్వామి గ గుర్తించి గౌరవించాలనీ,మానవ సేవలో తరించాలని 
వినయంగా కోరాడు. అప్పటి పరిస్థితులలో సామ్రాజ్య పౌరసత్వం ఊహించరానిదే అయినా,But he saw far 
ahead into the future and anticipated the day when the Prime Minister of India, Jawaharlal Nehru, 
would receive the Freedom of the City of London,and proclaim the free partnership of the 


Common wealth. "ఇదీ శాస్త్రికి ఉన్న దూర దృష్టి. 


లిమిటేషన్‌ ఆఫ్‌ ఆర్మ మెంట్స్‌ 


ఆ కాలం లో బాల్ఫార్‌,,బ్రియాండ్‌,వివాని,సేసిల్‌,రామ్సే మాక్‌ డోనాల్డ్‌ వంటి మహా వక్తలున్నారు. ఫ్రెంచ్‌ లో 
బ్రియాండ్‌, ఇంగ్లిష్‌ లో శ్రీని వాస శాస్త్రి లీగ్‌ ఆఫ్‌ నేషన్స్‌ లో గొప్ప వక్తలుగా గుర్తింపు పొందారు. 1921 నవంబర్‌ లో 
శాస్త్రి బ్రిటీష సామ్రాజ్య ప్రతినిధి గా అమెరికాలోని వాషింగ్‌ టన్‌ లో జరిగే “లిమిటేషన్‌ ఆఫ్‌ ఆర్మ మెంట్స్‌” 
సమావేశానికి హాజరయ్యాడు. ప్రెసిడెంట్‌ హార్డింగ్‌ అధ్యక్షతన అమెరికా, బ్రిటన్‌,ఇటాలి ఫ్రాన్స్‌,జపాన్‌ అగ్రరాజ్యాల 
సమావేశం అది.. నౌకా యుద్ధ సామగ్రిని తగ్గించుకోవటమే ఈ సమావేశ ముఖ్యోద్దేశం..బ్రిటీష దేశ ప్రతినిధి సెక్రెటరి 
ఆఫ్‌ స్టేట్స్‌ బాల్ఫార్‌,చార్లెస్‌ ఎవాన్స్‌ అమెరికాకు,బ్రియాండ్‌ ఫ్రెంచ్‌ కు,ప్రతినిధులు. అమెరికన్లకు అప్పటిదాకా శాస్త్రి 
ఎవరో తెలియదు. జెనీవా లో మొదటి సారే అయినా ఫినిషింగ్‌ స్పీచ్‌ ఇచ్చి శాస్త్రి అందరి దృష్టి ఆకర్షించాడు. బ్రిటీష్‌ 
అఫీషియల్‌ భావాలనే వ్యక్తం చేశాడు,ఇండియా తరఫున సాధికార ప్రతినిధి గా జాతీయ సంస్కృతీ వ్యక్తిత్వాల 
ప్రదర్శన చూపాడు. ఆమెరికన్‌ ల పై శాస్త్రి ప్రభావం ఇంతింత అనరానిదిగా మహా ప్రభావం కలిగించాడు. అమెరికన్‌ 


కాంగ్రెస్‌ లో భారత దేశ రాజకీయ పరిస్థితి కళ్ళకు కట్టినట్లు చూపించాడు. 


వాషింగ్టన్‌ నిరాయుధీకరణ సమావేశం విలువైన తక్షణ చర్యలకు నాంది గా ప్రత్యేకతను చరిత్రలో సంతరించు 
కొన్నది. ప్రెసిడెంట్‌ హార్డింగ్‌ సమావేశం ప్రారంభిస్తూ నేను అమెరికా తరఫున మాత్రమె సాధికారంగా 
మాట్లాడుతాను. మా లక్షలాది ప్రజలు యుద్ధం కన్నా,నిరాయుధీ కరణనే మనస్పూర్తిగా వాంఛి స్తున్నారు 
“అన్నాడు. తర్వాత ఆయన తప్పుకోగా,సెక్రెటరి హగ్స్‌ సమావేశానికి చైర్మన్‌ గా నియమింప బడి ఇలా -ఈ 
సమావేశం ఒకరికొకరు హితవులు చెప్పుకోవటానికి కాదు కర్తవ్యమ్‌ వెంటనే అమలు చేయాలని “అన్నాడు. వెంటనే 
స్పూర్తిదాయకమైన స్టేట్‌ మెంట్‌ తో తక్కువ మాటలతో నౌకా యుద్ధ సామగ్రి పై పరిమితులను తెలియ 
జేయగా,వెంటనే అమెరికా గొప్ప ఉదాహరణగా నిర్ణయం తీసు కొన్నది,బాల్సార్‌ కు రాబోయే ఉపద్రవం గురించి 
సూచన కూడా చేయలేదు. కానీ ఈ కొత్త దౌత్యం వెంటనే ఫలితాలిచ్చింది. ముందుగా బాల్ఫార్‌ ఆతర్వాత అందరూ 
ఒప్పుకున్నారు. జపాన్‌ మాత్రం ఒక సెంటి మెంటల్‌ షిప్‌ విషయం లో తటపటాయించింది..శాస్త్రి నాటకీయంగా 


చేసిన దౌత్యం అందర్నీ ఆకర్షించింది. ఈ విషయం పై ఆయన ఒక ఉత్తరం రాస్తూ “వాషింగ్‌ టన్‌ సమావేశం కొత్త 


సరసభారతి ఉయ్యూరు 38 గబ్బిట దుర్గాప్రసాద్‌ 


రైట్‌ హానరబుల్‌ శ్రీనివాస శాస్తి 


దౌత్యం తో శక్తి వంతమైంది. ప్రపంచమంతా యూరోపియన్‌ చాన్సలరీతో విసిగి వేసారి పోయింది. అందుకే నూతన 
అంతర్జాతీయ నైతికత ఆవర్భవించింది. బాల్ఫార్‌,కాటో లు తమ దేశప్రభుత్వాల ఆమోదం తెలియ జేయటం సకల 
మానవాళి యొక్క బాహ్య ఆనందమే. పాత డిఫప్లోమసి చచ్చి పోయింది. "Long live the new diplomacy 


“అన్నాడు. 


ప్రజా విజయం మధ్యలో శాస్త్రికి ఒక దుఃఖ వార్తా షాక్‌ ఇచ్చింది. శాస్తి చిన్నకూతురు సావిత్రి మరణించిన వార్త 


చేరి, ఆయన్ను కలచి వేసింది. ఆడుఖం లోనే వాషింగ్‌ టన్‌ నుంచి వెంటనే పెద్ద కూతురు రుక్మిణికి ఉత్తరం రాస్తూ 


ఇప్పటికే మీరంతా తీవ్ర దిగ్భాంతి లో ఉండి ఉంటారు. ఇప్పుడు నేను ఆబాద అనుభవిస్తున్నాను. ఏమని 


రాయాలో కాళ్ళూ చేతులూ ఆడటం లేదు మనసు బుద్ధి మోద్దుబారాయి. అమ్మా ఏడవకు. నేను 
యేడుసుస్తున్నాను చాలు. అమ్మను జాగ్రత్తగా చూసుకోండి. విధి ఆమె పై దారుణంగా దెబ్బతీసింది. నేను మీకోసం 
కొన్న వాచ్‌ మొదలైన వాటినిఈపాటికి మీకు పంపించి ఉంటే చూసి సంతోషించేది. ఎంత ఫూలిష్‌ గా 
ఆలోచిస్తున్నాను నేను. చెల్లి నా కోసం తపించి నన్ను చూడాలని అనుకొని ఉంటుంది. దైవమా!నేను తట్టుకోలేక 


పోతున్నాను “అని విలపించాడు. 


డమినియన్‌ టూర్‌ 


వాషింగ్టన్‌ నుంచి లండన్‌ కు తిరిగి వచ్చాక ఇంగ్లాండ్లో 
మరింత ప్రగతి శీల అభిప్రాయం కూడా ఇండియాకు 
విరుద్ధంగా నే అవటంతో శ్రీనివాస శాస్తి నాన్‌ కో ఆపరేషన్‌ 


LETTERS TO GOKHALE 


DHARMASALA, BENARES'! 
27th December 1905 


ఉద్యమం,వేల్స్‌ రాజు ను బాయ్‌ కాట్‌ చేయటం పై బాగా 
వ్యధ చెందాడు. ఈ విషయం ముందుగానే ఊహించిన శాస్త్రి 
అయిదవ జార్జి ని ప్రిన్స్‌ ఆఫ్‌ వేల్స్‌ ను ఇండియా పంపవద్దని 


Dear Sir 

Some six months ago I came across a little pamphlet 
marked Private and containing a prospectus of the 
““ Servants of India Society ’’. Since then I hbave had 
thoughts of joining it as a member, But I knew you 
would like before taking me to see me if possible and to 
make inquiries of trustworthy persons regarding my 
character. The opportunity has come now and I desire 
to offer my services. You may ask Madras delegates 
generally about me; but 1 would mention in particular 
Messrs V. Krishnaswami Aiyar and G. A. Natesan, 
through whose kindness 1 had the pleasure of being 


సలహా ఇచ్చాడు. 1922మార్చి చివరలో శాస్త్రి ఇండియాకు 
తిరిగి వచ్చాక దేశం, పైకి మాత్రం శాంతి యుతంగా ఉన్నట్లు 


introduced to you at Madras. 


Iam a schoolmaster in Triplicane with about 17 years’ 
service. 1I graduated B.A, in 1888 and am now 87 years 
old. My age, I {ear, may be against me, as I may not 
have many years more 10 give to the service of my country, 
Nor have 1 the confidence that I can do very much in the 


few years that lie before me. Such as 1 am, however, + 


1 offer myself and hope to be accepted, 


I don’t write this letter under an impulse of the 
moment; but the idea has been long in my mind, and it 


1 Mr Sastri was a delegate to the Benares session of the 
Congress, of which Gokhale was president, 


R—1 


కనిపించినా లోలోపల ప్రశాంతత లేనట్లుఉదికిపోతున్న ట్లు 
గుర్తించాడు. ఇలాకాక ఇంకో రకంగా ఉండ లేదు అనీ 
తెలుసుకొన్నాడు. మహాత్మా గాంధీ,ఆయనలో పాటు దేశ 
వ్యాప్తంగా వేలాది ప్రజలు అరెస్ట్‌ అయ్యారు. ప్రభుత్వ 


అణగార్చు చర్యలు తీవ్రమైనాయి. లండన్‌ లో శాస్తి కీర్తి 


39 గబ్బిట దుర్గాప్రసాద్‌ 


రైట్‌ హానరబుల్‌ శ్రీనివాస శాస్తి 


ప్రతిష్టలలో వెలిగిపోయాడు. జెనీవా వాషింగ్లన్‌ లలో మాత్రం మహోన్నత నాయకుడు ప్రారంభించిన ఉద్యమానికి వ్యతిరేకంగా 


లో 


శాస్త్రి ఉండటంలో ఒక మరుగు దొడ్డి ని చూసినట్లు చూశారు. 


7-5-1922 న శాస్తి బాంబే ప్రాంతీయ లిబరల్‌ కాంగ్రెస్‌ సమావేశానికి అధ్యక్షత వహించాడు. అప్పుడున్న రాజకీయ 
పరిస్థితి పై ఆయన ఇచ్చిన అధ్యక్షోపన్యాసం తనను బ్రిటీష వారి “సేవకుడు “(110100 )అని ముద్ర వేసినా,నిష్కల్మష 
నాయకుడు మహాత్మా గాంధీని కూడా లెక్క చేయకుండా నిర్మోహ మాటంగా మాట్లాడాడు. ప్రభుత్వం ప్రారంభించిన చట్టం 
న్యాయం పేరిట చూపిస్తున్న టెర్రరిజం పై నిప్పులు కక్కాడు. ఆయన మాటలలో -”ఇవాళ ఉన్నట్లు గా ప్రభుత్వం 
అపనమ్మకం లో ఎప్పుడూ లెదు “560% absolute lack of faith in their sincerity,such rooted tendency to 
put aside all their pledges,and promises and declarations of intentions as of no value what ever 
“అని కడిగిపారేశాడు.సహాయ నిరాకరణ ఉద్యమం చాలా స్థిత చిత్తం తో సమతుల్యంగా నడుస్తోంది అన్నాడు. తన 
హృదయపు లోతుల్నుంచి మాట్లాడుతూ శాస్త్రి ఆ ఉద్యమం మచ్చ లేని -ంne whose character is above cavil 
(వితండవాదం ఎ)౭౧6 whose motives are beyond suspicion “మహాత్మా గాంధీ చేత ఆయన నిర్విరామ 
పర్యవేక్షణకింద జరుగుతోంది అన్నాడు.మహాత్ముని ఉద్యమాలు అదో జగత్‌ సహోదరుల ఉద్దరణకోసం 
జరిగాయి,జరుగుతున్నాయి జరుగుతాయి కూడా. స్వదేశీ కానీ,అస్సృశ్యతా నివారణ ఉద్యమం కానీ కింది తరగతి జనం 
అభి వృద్ధి కోసమే చేశాడు మహాత్ముడు. ఆయన ప్రారంభించిన ఉద్యమాలు దేశం లోని మారుమూల ప్రాంతాలకు కూడా 
వ్యాపించి వేలాది స్ట్రీ పురుషులు స్వచ్చందంగా పాల్గొంటున్నారు అంటే మహాత్మునిపై ఉన్న భక్తీ విశ్వాసం ఆయన తమ 
ఉద్దారకుడు అని భావించటం వల్లనే. స్వరాజ్య ఉద్యమంలో లక్షలాది యువకులను జాగృతం చేసి,దేశ భక్తీ రగుల్కొల్సి 
జాతీయ ఐక్యతకు పట్టం కట్టాడు. అయితె ఈ ఉద్యమం లో కొన్ని లోపాలు ఏర్పడి సంస్థల, ఫ్రైబేట్‌ పబ్లిక్‌ ఆస్తుల ధ్వంసం, 
వినాశనానికి దారితీయటం బాధాకరం. క్షంతవ్యం కూడా కాదు.ఇలాంటి విపత్కర పరిస్తితులలో శాంతి భద్రతలను 
కాపాడటానికి ప్రభుత్వం అణచి వేత విధానం తప్పని సరి పరిస్థితి లో అవలంబించి ఉంటుంది. జాతుల మధ్య,కులాల మధ్య 
చెలరేగిన చిచ్చు నార్చే ప్రయత్నం చేసింది. ప్రతిచిన్న విషయానికి చిన్నా పెద్దా చదువుకున్నవారు చదువు లేని వారూ 
ఆదా మగా అందరూ నిరసనలకు దిగటం బాయ్‌ కాట్‌ చేయటం,సహాయ నిరాకరణ చేస్తూ రోడ్లమీదకు రావటం,మాబ్‌ 
సైకాలజీ ప్రదర్శించటం బాధాకరం. ప్రభుత్వాన్ని దెబ్బ కొట్టాలని,ప్రజలను రక్షించాలని ప్రారంభించిన ఉద్యమం, ప్రజల్ని 
మరింత లోతుగా బాదిం చేది గా మారిపోయింది “అని నిస్సంకోచంగా సహాయ నిరాకరణ ఉద్యమం పై తన అభి ప్రాయాలను 
గట్టిగా వినిపించాడు. తర్వాత ప్రభుత్వాన్ని నిలదీస్తూ బాధితుల దుఃఖాలను తగ్గించి త్వరలో శాంతి ని 
నెలకొల్పాలని,ఉద్యమం లో పాల్గొని ఖైళ్ళు పాలైన వేలాది మంది భారతీయులను ఎంటనే విడుదల చేసి వారి మనసులలో 
ప్రశాంతత కల్పించాలని కోరాడు. శాస్త్రి మాటలు తీవ్ర వాదుల మాటల్లాగా ఎవరినీ సంతృప్తి చెందించలేదు. బ్యూరోక్రాట్స్‌ 
పెదవి విరిచారు. కలకత్తా పత్రిక స్టేట్స్‌ మన్‌ "approximate to the political sentiments of those who filled the 


extreme camp “అని శాస్తి భావాలపై స్పందించింది 


సరసభారతి ఉయ్యూరు గబ్బిట దుర్గాప్రసాద్‌ 


రైట్‌ హానరబుల్‌ శ్రీనివాస శాస్తి 


ఇండియా ప్రభుత్వ ప్రతినిధిగా శాస్తిని న్యూజిలాండ్‌ ఆస్ట్రేలియా కెనడాలకు, ఆయా ప్రభుత్వాలలో చర్చించి ఆయాదేశాల 
లోని ఇండియన్స్‌ కు సమాన హోదాలో పౌరసత్వం ఇవ్వటానికి అంగీకరింప చేయటానికి పంపించినప్పుడు,శాస్తి కి ఉన్న 
ప్రజాదరణ భారత ప్రజలపై కానీ ఆంగ్లో-ఇండియన్‌ ప్రెస్‌ పై కానీ ప్రభావం చూపలేక పోయింది. 12-5-1922 న ఆయన 
డొమినియన్‌ లలో పర్యటనకు బయలెరే ముందు వైస్రాయ్‌ లార్జ్‌ రిద్దింగ్‌ శాస్తి గౌరవార్థం గొప్ప విందు ఇచ్చాడు. శాస్తి 
సామర్థ్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఆయన --'శాస్తి సేవలు ఇప్పటికే విశిష్టంగా ఉన్నాయి. ప్రజలచే గుర్తింప బడ్డాయి. అవి చరిత్రలో 
“important page in history “స్థానం పొందాయి అనిక్లాఘించి సెక్రెటరి ఆఫ్‌ స్టేట్‌ ఫర్‌ ఇండియా విస్కౌంట్‌ వీల్‌ పంపిన 
సందేశాన్ని చదివి వినిపించాడు. అపుడు శాస్తి చేసిన ప్రసంగం చారిత్రాత్మకం. అందులో అసమ్మతిని 
రూపుమాపి,జాతులమధ్య సామరస్యం సాధిస్తున్న తూర్పు -పడమర మధ్య రాజ సాధిస్తున్న బ్రిటీష కామన్‌ వెల్త్‌ పై 
తనకున్న సంపూర్ణ విశ్వాసం వివరించాడు. తన గౌరవార్థం ఇచ్చిన విందుకు ధన్యవాదాలు చెప్పిన తర్వాత అసలు 
విషయం చెప్పాడు-”//6 never had such a wreck of hope and faith in the Government of today. | say 
this in all solemnity “అని ముగించాడు. అక్కడున్న సివిల్‌ సర్వెంట్స్‌,ఆంగ్లో -ఇండియన్‌ ప్రెస్‌ ఈ వీడ్కోలు విందు ను 
శాస్త్రి సరిగ్గా వినియోగించుకోలేదు అన్నారు. జీవితం చివరి రోజుల్లో శాస్తికూడా “౧6౧౪౦౧66 it with humility and 


remorse as an un fair lapse of taste on his part “అని బాధ పడ్డాడు. 


ఇంపీరియల్‌ దూత 


శ్రీనివాస శాస్త్రి డమినియన్‌ టూర్‌ కు బయల్టెరి ఎళ్ళే ముందు, ఆయన అప్రతిష్ట “కాంగ్రెస్‌ వారిలోభారత ప్రజలలో 

శిఖరాయయమానంగా ఉంది. జవహర్‌ లాల్‌ ఆయన్ను “ఇంపీరియల్‌ దూత “అన్నాడు. కానీ శాస్త్రి మనసులో హృదయం లో 

బుద్ధిలో ఇండియన్‌ విషయాలపై ఆసక్తిలేని హెచ్‌ ఎల ఎన్‌ పొలాక్‌ వంటి వారిని చూసి తాను ఒక బృహత్తర దేశభక్తి 

యుతమైన విధిని డొమినియన్‌ లలో స్థిరపడ్డ భారతీయుల గౌరవ ప్రపత్తులను పెంచే ఉద్దేశ్యంలో త్రికరణ శుద్దిగా చేబట్టిన 

కార్యక్రమం అని నమ్మాడు. ప్రపంచ దృష్టిలో ఇండియా ప్రతిరూపం ను పైకి ఎత్తి చూపటమే అని భావించాడు. అంటే ఇండియా 
ంచి ప్రపంచ ప్రజలకు అవగాహన కల్పించటమే. 


సరసభారతి ఉయ్యూరు గబ్బిట దుర్గాప్రసాద్‌ 


2 LETTERS OF SRINIVASA SASTRI 


was for this purpose chiefly that 1 made up my mind 
to come here as delegate. 


1 know how busy youn are and shall not expect an early 
answer. But I request you to make your inquiries while 
the Madras men are within your call. The result 1 shall 
wait for till you have leisure. If you decide to take me, 
I shall require at least six months’ time to settle my 
affairs, as I have some people depending on me, and my 
affairs ave not particularly prosperous. My Madras 
address is—Tead Master, Hindu High School, Triplicane. 


Belicve me, Dear Sir, Yours, with love and admiration, 


V. వ. SRINIVASAN 


TRIPLICANE 
10th February 1906 
My dear Sir 

Ishall try, as desired by you, to go to Poona in the first 
week of March to learn the full nature of the step that 
I propose to take. TI know it is a serious step; but 1 know 
too that it is not dishonourable. However, you are right 
in wishing to make sure that 1 am made aware of all the 

consequences of my action. 


TH for some reason you change your plan, please let me 
know in time, 


రైట్‌ హానరబుల్‌ శ్రీనివాస శాస్తి 


వెళ్ళిన ప్రతి చోటా శాస్త్రికి ఆదర స్వాగతమే లభించింది 
ఆయన ఉపన్యాస రురిలో వారంతా తడిసి ముద్దాయి 
అభిమానులైపోయారు. అష్ట్రేలియాలో శాస్త్రి అత్యంత 
ఘన విజయం సాధించాడు. అష్టులియా ప్రధాని 
హగ్స్‌,శాస్త్రి పర్యటన పూర్తియ్యాక అద్భుతమైన 
చిరస్మరణీయమైన మాటలు రాస్తూ -”yంUr presence 


is here has been of itself an education to most 
of 65. “అంటూ మీ ప్రసంగాలు మీ వ్యక్తిత్వం లలో మన 


మధ్య ఉన్న పక్షపాతం తెరలు తొలగిపోయాయి. భారత 
దేశ ప్రతిభ ఏమిటో ఇప్పుడే మీవల్లనే మొదటి సారి మాకు 
తెలిసింది ఆదేశపు విజ్ఞానం మాకు మీద్వారా 
అవగతమైంది. మాదేశ ప్రజలకు, పార్లమెంట్లోనూ బయటా 
కూడా మీ ఉపన్యాసాలలో మూకు జ్ఞానం అందించారు. 
మీరు రాక పోయి ఉంటి అంతటి మహా అదృష్టష్టాన్ని 
మేము పొందలేక పోయి ఉండేవాళ్ళం. ఉన్న రాజకీయ 
సమావేశాలలో 


పరిమితులలో మీరు 1918,1921 
తెచ్చిన తీర్మానాలు ఉత్తమోత్తమమైనవి. మీ దేశం 
తరఫున మీఅసమాన ప్రతిభను ప్రదర్శించి సత్ఫలితాలు 
సాధించి చరిత్రలో నిల్చిపోయారు. ఒక వేళ మీరు 
సాధించాల్సిన వాటిలో ఆలస్యం జరిగితే సహనం మాత్రం 


With loving esteem, Yours truly 


VY. 5 "SRINIVASAN 


కోల్పోవద్దు. you have achieved wonders,and in my opinion removed for all time those prejudices and 


misunderstandings which formerly prevented the admission of your countrymen resident in 
Australia to the enjoyment of the full rights of citizenship. “అని మనస్ఫూర్తిగా పొంగిపోతూ యదార్ధం రాశాడు. 


ఆస్తేలియా టూర్‌ సద్యో ఫలితాన్నిచ్చింది శాస్త్రికి. 1925లో ఆస్తేలియా పార్లమెంట్‌ అక్కడున్న భారత పౌరులకు పూర్తి 
పౌరసత్వాన్నిస్తూ చట్టం తెచ్చింది. ఇది అద్భుత విజయం శాస్త్రికి. అయినా శాస్తి పై “బైట్‌ ఆస్తులియా పాలసి “కి 
లొంగిపోయాడు అనిముద్ర వేశాడు. కానీ ఇలాంటిదానినే పూర్వం గోఖలే నెహ్రూలు కోరారు అని వాళ్ళు మర్చి పోయారేమో ? 
శాస్త్రి ఆస్తేలియా పాలసీని ప్రశ్నించలేదు,పోనీ దాన్ని సమ ర్దింంచ నూలేదు అంటూ సన్నాయి నొక్కులు నొక్కారు. బ్రిటీష 
సామ్రాజ్యంలో కామన్‌ సిటిజన్‌ షిప్‌ అంటే సామ్రాజ్యంలో ప్రజలు హాయిగా స్వేచ్చగా తిరగటానికి,ఎక్కడైనా నివసించటాటానికీ 
ఏ వృత్తీ అయినా తన అర్హత ననుసరించి చేయటానికి,తన శక్తి సామర్ధ్యాలు స్వయంగా పెంపొందించు కోవటానికి,ఎక్కడ స్థిర 
నివాసం ఎర్పరచుకొన్నా చట్ట పరిధిలో పూర్తిగా వికాసం పొందటానికి ఎర్పడిన హక్కు. డొమినియన్‌ ప్రభుత్వాలు 
తమప్రజలాభిష్టాన్ని అనుసరించి వారి సంస్కృతీ వికాసాలను పరిరక్షణ చేయటం. దీనిపై స్పందిస్తూ శాస్త్రి -”నా పర్యటనలో 
వైట్‌ ఆస్టేలియా పాలినీ ను చర్చించటం లేదు. 1918 ఇంపీరియల్‌ వార్‌ కాన్ఫరెన్స్‌ లో డొమినియన్‌ లకోరికలకు గౌరవం 
ఇవ్వాలని ఇండియాతీర్మానించింది కనుక ఆ విషయమై నేను ప్రశ్నించే అధికారం లేదు “అన్నాడు. 


సరసభారతి ఉయ్యూరు గబ్బిట దుర్గాప్రసాద్‌ 


రైట్‌ హానరబుల్‌ శ్రీనివాస శాస్తి 


శాస్త్రి పై మరో అభియోగం కూడా ఆయన శత్రువులు తెచ్చారు ఆయన బ్రిటీష ఎంపైర్‌ ను పొగడ్తలతో మున్నాడుఅని. Bt 


what Sastri actually did was to picture the Australians an ideal British Empire with justice,fair play 
and perfect equality amongst its components which alone would have the moral authority to include 
India in it. “శాస్తిపై మరో అభియోగం సహాయ నిరాకర ఉద్యమాన్ని తిరస్కరించాడు అని. కానీ ఆఉద్యమ నాయకుడు 


గాంధీ బహుముఖ ప్రతిభను ఆయన మెచ్చుకొన్నాడు. దానిలో గాంధీని అభిమానించే వారు మరింత పెరగటమేకాదు ఆయన 
ఆరాధకులూపిచ్చపిచ్చగా పెరిగారు. 


న్యుజీలాండ్‌ పర్యటన 


ఆస్ట్రేలియా నుంచి శాస్తి న్యుజీలాండ్‌ వెల్లాడు. అక్కడ అప్పటికే ఇండియన్‌ లకు వోటు హక్కు ఇవ్వబడింది కనుక పని 
తేలికైంది. వృద్దాప్య పెన్షన్‌,కొన్ని రకాల ఉద్యాగాలు పొందటం లో చిక్కులు పైన కృషి చేశాడు. ఉద్యోగస్తులు తాత్కాలికంగా 
న్యూజలాండ్‌ లో పర్యటించ టానికి ఉన్న అడ్డంకుతొలగించటం గూర్చి ప్రభుత్వం లో చర్చించాడు. భారత ప్రభుత్వానికి 
శాస్త్రి తన డొమినియన్‌ టూర్‌ పై ఒక నివేదిక ఇస్తూ,వారికి ఒక ప్రో టేక్టర్‌ లేక కాన్సులర్‌ ఆఫీసర్‌ న్యూజలాండ్‌ లో ఏర్పాటు 
చేయాలని కోరాడు. అలాగే ఫిజి ఐలాండ్స్‌ విషయంలోనూ జరగాలన్నాడు. అలాచేస్తేఇండియా వాసుల ప్రవేశానికి, ఇమ్మిగ్రేషన్‌ 
కు డోమినయ్న్‌ ప్రభుత్వానికి,ఇండియా ప్రభుత్వానికి మధ్య ఉన్న కష్టాలు తేలికగా తొలగించ వచ్చు అన్నాడు. కెనడాలో 
శాస్త్రి) పని మరి కష్ట సాధ్యమైంది. 1921 ఇంపీరియల్‌ కాంగ్రెస్‌ లో శాస్త్రికి మిత్రుడైన మీఘెన్‌ కు శాస్తి రాక సంతోషాన్ని 
కలించింది. కాని ఆయన రిటైర్‌ అయన స్థానంలో మెకంజీ కింగ్‌ ప్రైం మినిస్టర్‌ అయ్యాడు. 


శాస్త్రి ఆస్తేలియా న్యూజిలాండ్‌ ప్రజలను తన ప్రసంగాలతో ఉర్రూత లూగించాడు కానీ,కెనడా లో శాస్త్రికి పబ్ధిక్‌ స్పీచ్‌ లకు 
అవకాశం ఇవ్వలేదు. కనుక విధానం మార్చి శాస్తి వోటర్లకు సూటిగా విజ్ఞప్తి చేస్తూ,చాలెంజింగ్‌ ప్రసంగాలు చేస్తూ, అగ్ని కణాలు 
వర్ణిస్తూ ఆ రెండు దేశాలలో చేసిన ఉపన్యాసాలకు భిన్నంగా మాట్లాడాడు. మాంట్రియల్‌ లో రిఫారం క్లబ్‌ లో మాట్లాడుతూ 
శాస్త్రి) బాహాటంగా, సెంటిమెంట్‌ దట్టించి బ్రిటన్‌ కానీ మరే డొమినియన్‌ కానీ ఇండియాను వేధించటం కుదరని పని. వేధించే 
ప్రయత్నాలను ఇండియా తిప్పి కొడుతుంది. మనం సమాన హోదాగల భాగస్వాములు గా సామ్రాజ్యంలోని మిగిలిన 
ప్రదేశాలలో లాగా శాంతిగా ఉంటే,.మనం ప్రజలకు ఎన్నో మేళ్ళు చేయగలం. సామ్రాజ్యాన్ని బలపరచగలం..ప్రపంచానికి 
మనందరి అవసరం ఉందని గుర్తుంచుకోవాలి. మేము యూనియన్‌ జాక్‌ సాక్షిగా కాపాడు కొంటూ,దేశ గౌరవంపెంచుతూ మా 
ఆత్మ గౌరవాన్ని పెంచుకొంటూ, ఆపని చేయటానికి సిద్ధంగా ఉన్నాం. ఇలాచేయలేకపోతే ఆతర్వాత మనం చాలా 
విచారించాలి వస్తుంది. మన రాజకీయ విముక్తిని ఈ గొప్ప రాజకీయసంస్థ కు బయట తేల్చుకొందాం. ఆశావహంగానే శాస్తి 
పర్యటన కెనడాలో ముగిసింది. ప్రైం మినిస్టర్‌ మెకంజీ శాస్త్రికి ఒక ఉత్తరంరాస్తూ -”కొద్దిరోజుల్లోనే మీరు కోరిన విధంగా మా 
కెనడా పార్లమెంట్‌ సమావేశమై ఇక్కడి భారతీయులకు డొమినియన్‌ పార్లమెంటరి వోటు హక్కును అందిస్తుందని 
సంతోషంగామీకు హామీ ఐస్తున్నాను “అని చెప్పాడు అన్నట్లే -1947లో కెనడాలోని ఇండియన్స్‌ కు పూర్తి సిటిజన్‌ షిప్‌ 
లభించింది. ఇప్పటిదాకా శాస్తి ఒక్కడే “India’s first and till today her greatest ambassador. In his noble 


bearing, sweet reasonableness,,capacity to understand the other man’s point of view,high 


సరసభారతి ఉయ్యూరు 43 గబ్బిట దుర్గాప్రసాద్‌ 


రైట్‌ హానరబుల్‌ శ్రీనివాస శాస్తి 


intellectual gifts and shining eloquence,he had the makings of an ideal ambassador “కానీ ఇండియా 
అదృష్టం ఎమిటి అంటే శాస్త్రి మానవ సంబంధ మైన అనేక కౌన్సిల్స్‌ లో పార్లమెంట్‌ లలో తన అద్భుత భారతీయ వాణిని 
వినిపించాడు. శాస్త్రి గురించి సి ఎఫ్‌ ఆండ్రూస్‌ “He 616 More than any other Indian statesman to raise the 


name of the country in the Dominions and elsewhere “.నిజంగా ఇది ఘనమైన ట్రిబ్యూట్‌. 


నేషనల్‌ లిబరల్‌ ఫెడరేషన్‌ 


కెన్యా పోయింది అన్నీ పోయాయి 


డమినియన్‌ టూర్‌ తర్వాత శాస్త్రి 24- 

11-1922 న ఇండియా కు తిరిగి 

వచ్చాడు. అయన దగ్గర స్నేహితులు 

కానీ బంధువులు కానీ కొద్దిగా దుఖం 

కాస్త కన్నీరు చిలికారెకానీ అతడి విఫల 

టూర్‌ ను పట్టించుకోలేదు. కానీ తన 

సహజ గంభీర స్ఫూర్తితో శాస్త్రి మళ్ళి 

తన కార్యరంగం లోకి అడుగుపెట్టాడు. 

ఆ దిసెంబర్‌ లో నాగపూర్‌ లో జగిన 

నేషనల్‌ లిబరల్‌ ఫెడరేషన్‌ సమావేశానికి 

అధ్యక్షత వహించాడు.. రాజ్యంగ సంస్కరణల విధానంగా భారత సైన్యాన్ని భారతీయం గా పూర్తిగా తీర్చి దిద్దాలని,చేసిన 
వాగ్జానాలన్నీ ప్రభుత్వం ఎంటనే అమలు చేవాలని గట్టిగా వాదించాడు. ముందు పెట్టిన పదేళ్ళ గడువు కంటే ఇవి ముందే 
నెరవేర్చాలని చెప్పాడు. నాన్‌ కో ఆపరేషన్‌,నాన్‌ వయోలెన్స్‌ వైపు లిబరల్‌ పార్టి ముఖం పెట్టరాదు అన్నాడు. విధి సక్రమంగా 
చేయకపోతే,అన్యాయంగా ప్రవర్తిస్తే, ఎంత పెద్ద నాయకుడి నైనా ఎంత పెద్ద ఆఫీసర్‌ నైనా ఎదిరిమ్బాల్సిందే అన్నాడు -”మన 
ఇంగ్లిష్‌ సోదరులు దిన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. స్వరాజ్‌ విషయం ఎంతవరకు వచ్చింది అని రోజూ ప్రశ్నించాలి. స్వీయ 
ప్రభుత్వం విషయంలో ప్రతి ఆఫీసర్‌ ను అతడి వంతు కార్యక్రమం ఎంతవరకు జరిగింది అని అడగాలి.మనకోసం, ఇండియా 
కోసం ఖర్చు పెట్టాల్సిన ప్రతి రూపాయిని రాబట్టాలి. రాకపోతే నిలదీయాలి. బ్రిటీష కామన్‌ ఎల్త్‌ ఆదర్శాలపై మనం నమ్మకం 
కలిగి ఉండాలి. అందులోనే మన సమాన హక్కులు హోదా గౌరవం ఉన్నాయని గ్రహించాలి. అవి రాతలు వాగ్దానాలలో కాక 
వెంటనే కార్య రూపం పొందాలని మనం కోరాలి. మన చర్యలు శాంతియుతంగా రాజ్యాంగ బద్ధంగా ఉండాలి. మనం కోరినవి 
అన్నీ అత్యంత అవసరమైనవే అనే అభిప్రాయం పైవారిలో సృష్టించాలి. మనం కోరుతున్నది ఆదేశిమ్చుబడిన అభి వృద్ధి 
మాత్రమె - ఆర్టర్డ్‌ ప్రోగ్రెస్‌. పబ్లిక్‌ అఫైర్స్‌ లో మనం గౌరవ ప్రదమైన రాజీ ని తృణీకరించం. ఉన్న స్థితి నుంచి ఇంకా మంచి స్థితి 


ఉట ఆల 


కి తీసుకు వేల్లెట్లుగా ఆ రాజీ ఉండాలి అంతేకాని ఉన్నదాన్ని అధ్వాన్నం చేసేట్లు ఉండరాదు. 


సరసభారతి ఉయ్యూరు 44 గబ్బిట దుర్గాప్రసాద్‌ 


రైట్‌ హానరబుల్‌ శ్రీనివాస శాస్తి 


డొమినియన్‌ టూర్‌ నుంచి తిరిగి రాగానే శాస్తి మెదడులో కన్యాలోని క్రాన్‌ కాలనీలో ఉన్న ఇండియన్‌ ల స్థితి ఎలా ఉన్నది 
అనే ఆరాటమే. కెన్యా కాలనీలలో ఇండియన్హ,తెల్ల వాళ్ళ మధ్య సత్సంబంధాలు లేవు. లండన్‌ లోని పలుకుబడిగల వారంతా 
నిరాశలో చేతులత్తేశారుఅని నాగపూర్‌ సభలో చెప్పాడుకూడా. కెన్యాలో ఇండియన్‌ సెటిలర్స్‌ క్రితం శతాబ్ది మధ్యభాగంలోనే 
తెల్లవారికంటే ముందే స్థిర నివాసాలు ఏర్పరచుకొన్నారు. చర్చిల్‌ పూర్వం లో “ఈస్ట్‌ ఆఫ్రికన్‌ టూర్‌ “లో చెప్పినట్లు ఇండియన్‌ 
సెటిలర్స్‌ అక్కడ బ్రిటీష కాలని ఏర్పడటానికి చాలా కాలం ముందే అవసరమైన దంతా చేసేశారు. బ్రిటీష వారిని 
ఆకర్షించి,పారిశ్రామిక గ్రూపులుగా ఎర్బడటానికి ఇండియన్స్‌ ప్రోత్సహించారు. ఇండియన్‌ సెటిలర్స్‌ కొత్తగా వచ్చిన బ్రిటిష 
సెటిలర్స్‌ ను జర్మని,హంగేరి లనుంచి మొదటి ప్రపంచ యుద్ధకాలం లో సంరక్షించారు. యుద్ధంలో ఇండియన్లు వేలాదిగా 
చనిపోయారు. మైనారిటి బ్రిటీష సెటిలర్స్‌ ఇదంతా మర్చిపోయి వాళ్ళుకున్న చొరవ అధికారంతో ఆధిపత్యం సాధించారు. 
ఇండియన్లు అందువల జాతి దురహంకారానికి తీవ్రంగా గురై బాధ పడుతున్నారు,వ్యాపార వ్యాణిజ్యాలలో తక్కువ రకం 
పౌరహక్కులలో తీవ్రంగా కలత చెందారు,అవమానం పాలైనారు. క్రమంగా వారిలో స్వాతంత్ర ఇచ్చ తీవ్రమై,హక్కులకోసం 
బ్రిటీష వారితో సమాన సిటిజెన్‌ షిప్‌ కోసం ఉద్యమించారు. భారత ప్రభుత్వం వారిని అన్ని రకాల బలపరచింది. కెన్యా 
భారతీయులకు రెండు సీట్లు ప్రత్యెక వోతర్లతో ఎన్ను కోనబడేట్లు స్వాగతించింది. దినితో మండిపోయిన కెన్యా వైట్స్‌ ఎదిరించి 
కెన్యాలో ఇండియన్‌ ఇమ్మిగ్రేషన్‌ పై ఆంక్షలు విధించాలని నెత్తీ నోరూ కొట్టుకున్నారు. ఇంపీరియల్‌ కాస్ఫరెన్గ్సో సమాన 
పౌరహక్కులు సూత్ర ప్రాయంగా ఒప్పుకోని ఇప్పుడు ఈరభాస చేస్తున్నారు. జనరల్‌ స్మట్స్‌ వ్యతిరేకించినా క్రాన్‌ కాలనీల 
సెక్రటరి ఆఫ్‌ స్టేట్‌ చర్చిల్‌ శ్రీనివాస శాస్త్రి గట్టి పట్టుదల వలన “ఇక బ్రిటీష సామ్రాజ్యంలో జాతి రంగు విచక్షణ ఉండదు, ప్రతిభ 
కలవారేవరికీ అడ్డంకులు ఉండవు. ఇంతకంటే గొప్ప మంచి నిర్ణయం మేము చేయలేక పోవచ్చు “అని ప్రకటించారు. 


కెన్యాలో ని ఇండియన్‌ వారి హక్కులు 


దురదృష్టవశాత్తు చర్చిల్‌ మాటమీద నిలబడలేదు. తెల్ల సెటిలర్స్‌ నాయకుడు బ్రిటన్‌ కు వ్యతిరేకంగా విప్లవం తెస్తామని 
బెదిరించాడు. ఈలోపు ఇండియా ఆఫీస్‌,లండన్‌ లోని కాలని ఆఫీస్‌ లమధ్య నిరంతర చర్చలు జరిగి వుడ్‌-వింటర్‌ టన్‌ 
ఒడంబడిక కుదిరి,ఇండియా సెటిలర్స్‌ కు అనుకూలంగా కొన్ని విషయాల జరిగాయి. చర్చిల్‌ పదవిలో ఉండగా పూర్తి 
పరిష్కారం కుదరలేదు. చర్చిల్‌ స్థానం లో వచ్చిన డ్యూక్‌ ఆఫ్‌ డైవిన్‌ షిర్‌,లార్డ్‌ పీలెలు పై అగ్రిమెంట్‌ ను తిరస్కరించారు. 
తర్వాత జరిగిన సంఘటనలు జనరల్‌ స్మట్స్‌,చర్చిల్‌ లకంటే ఇండియన్‌ సెటిలర్స్‌ పైన ఎక్కువ సానుభూతిగాఉన్న ట్లు 
తేలింది. దీనిపై ఇండియాలో ఆందోళన పెరిగి,ప్రభుత్వం శ్రీనివాస శాస్తి నాయకత్వంలో ఒక ఇండియన్‌ లెజస్లేటర్స్‌ 
బృందాన్ని పంపి కెన్యాలోని ఇండియన్‌ లకు సమాన పౌరహక్కులు,ఇరు జాతులమధ్య సమానత్వం సాధించామని పంపింది. 
ఇక్కడ కూడా శాస్తి మొదటి రాయబారిగానే ఉన్నాడు. కెన్యాలోని యూరోపియన్‌ సెటిలర్స్‌ నాయకుడు లార్జ్‌ డేల్మార్‌ 
లండన్లోని బ్రిటీష ప్రభుత్వాన్ని,లండన్‌ రాజకీయ సరిల్స్‌ ను ప్రభావితం చేశాడు. తూర్పు ఆఫ్రికా నేటివ్‌ జాతుల 
అభిరుచులకు తన మద్దతు ఉన్నట్లుగా చెప్పుకొన్నాడు. కెన్యాలోని బ్రిటీష సెటిలర్స్‌ కు వ్యతిరేకంగా బ్రిటీష ప్రభుత్వం 
ఏదైనా చేస్తే విప్లవం సృష్టిస్తానని హెచ్చరించాడు. కనుక ఇప్పుడు శాస్తి బాగా ప్రభావశీలి,క్రూరమైన ప్రత్యర్థితో తలపడ 
బోతున్నాడన్నమాట. అంతేకాదు అన్ని హామీలను,జాతులమధ్య న్యాయాన్నీ,సరస సంభాషణలను తిరస్కరించే బాగా 


సరసభారతి ఉయ్యూరు గబ్బిట దుర్గాప్రసాద్‌ 


రైట్‌ హానరబుల్‌ శ్రీనివాస శాస్తి 


పకడ్చంది వ్యూహంతో ఉన్న బృందంలో తలపడాల్సి వచ్చింది. యూరోపియన్‌ స్టేట్మెంట్‌ లో-”"డర్భాన్‌ వెనుక ద్వారాన్ని 
మూసేసింది,ముంబాసా ముందు తలుపు మూసేస్తుంది “. 


లండన్‌ చేరగానే కెన్యా, ఇండియన్‌ డెలిగేషన్‌ లు చర్చలు జరపాలని ఒక ప్రణాళిక తయారు చేశాయి. 22-5-1923న శాస్తి 
జ యే నటేశన్‌ కు ఒక ఉత్తరం రాస్తూ -”ఈ నెల మూడవ తేదీ ఆగాఖాన్‌ రిట్ట్‌ హోటల్‌ లో ఏర ఎరచిన సుదీర్హ చర్చలు జరిపి 
ఒక అగ్రిమెంట్‌ కు వచ్చాం. 1-ఇండియా ఇమ్మిగ్రేషన్‌ హక్కుకన్యా విషయం లో పూర్తి నిబద్ధత ఉన్టిమాకు2-వుడ్‌ -వింటర్‌ 
ఒడంబడికలోని మిగిలిన విషయాలైన విడదీయటం,-హైలాం డ్స్‌ సమస్య పై మాట్లాడుకోవచ్చు. ఒకే రకమైన అర్హతలతో మా 
జాతులలో పది శాతం వారికి వోటు హక్కు ఇవ్వాలి,పద కొండు లో మాకు నాలుగు నియోజక వర్గాలు కేటాయించాలి. శాస్తి 
ఎన్నో నిద్రలేని రాత్రులు సంభాషణలతో రాతలతో,ఇంటర్‌ వ్యులతో మనకు సపోర్ట్‌ గా అభిప్రాయాన్ని కూడా గట్టటంలో 
గడిపాడు తన సోదరుడు రామస్వామి శాస్తికి ఉత్తరం రాస్తూ శాస్త్రి -”లార్డ్‌ పీల్కీవింటర్‌ టన్సర, లూయీ కేర్దాలలో సుదీర్హ 
ఇంటర్వ్యూలు జరిపాను. ఏదీ దాచలేదు. నాస్వభావానికి విరుద్ధంగా మరి కరకుగా -బ్లంట్‌ గా మాట్లాడా. చాలా సూటిగా 
వాడిగా వేడిగా మాట్లాడిన సందర్భాలున్నాయి జమ్నాదాస్‌ చాలా ఆశ్చర్యపోయాడుకూడా. వీల్‌ మనకు అనుకూలం. 
అనేకవిందు సమావేశాలు ఏర్పాటు చేసి ప్రభావిత వ్యక్తులతో మాట్లాడే అవకాశం కల్పించాడు “అని తెలిపాడు. 


పొలాక్హ్‌యాన్టర్సన్‌ లకు సమస్యలపై గొప్ప అవగాహన ఉన్నది. మన హక్కులపై, మనం పోరాడే న్యాయంపై సానుభూతి 
ఉంది. ఇండియన్‌ సమస్యను అర్ధవంతంగా పరిష్కరించాలనే తపన ఉన్నది. పొలాక్‌ కూడా ఉభయ డెలిగేషన్‌ లపై మంచి 
ప్రభావం చూపాడు. ఇండియన్‌ డెలిగేషన్‌ కు మన కేసు వారికి చెప్పగాలిగామని సంతృప్తి వచ్చింది. తర్వాత బ్రిటీష 
గవర్నమెంట్‌ తెచ్చిన రాజీ ఫార్ములాపై తీవ్రంగా ఎదురు దాడి చేశారు. అదిఒప్పుకొంటే మనం పూర్తిగా హక్కుల్ని వదలుకొని 
లొంగి పోవటమే అవుతుందని గ్రహించారు. బైట్‌ పేపర్‌ ప్రకటన లో ఇండియాకు చెందిన మూడు విషయాలలోరెండిటిని 
తిరస్కరించి మొండి చెయ్యి చూపారు. కామన్‌ వోటర్ల జాబితా,హైలాన్స్‌ విషయాలను తిరస్కరించి ఇండియన్‌ లకు ఈస్ట్‌ 
ఆఫ్రికాలో ఇమ్మిగ్రేషన్‌ మాత్రం ఒప్పుకున్నారు. 


అబోవ్‌ ఆరిజిన్స్‌ సంరక్షణ సమితి 


శాస్త్రికి కెన్యా సమస్య బ్రిటన్‌ కు చట్టం విషయం లో అందరూ ఒకరే అన్న నిబద్ధత ఒక యాసిడ్‌ టెస్ట్‌ అయింది. బ్రిటీష 
సామ్రాజ్యం పైనా,ఆదర్భాలను నిలబెట్టటం పై అక్కడి రాజకేయ ఎేత్తల ఆసక్తిపైనా గొప్ప నమ్మకం ఉంది. కానీ తానూ 
ఓడిపోతున్నానని తెలిసి విపరితంగా బాధపడ్డాడు. ఆరోగ్యమూ సహకరించటం లేదు. అయినా మొండిధైర్యంతో ఉన్నాడు. 
1923 జూన్‌ 5 న లండన్లో బానిస వ్యతిరేక, అబోవ్‌ ఆరిజిన్స్‌ సంరక్షణ సమితి సమావేశం లో మాట్లాడుతూ బ్రిటన్‌ ను తమ 
అత్యున్నత ఆదర్శాలను నిలబెట్టుకోవలసినది గా అభ్యర్థిస్తూ శాస్త్రి - “యుద్ధ సమయంలో మీరు చిన్న జాతులన్నిటి 
సాయం అర్థించి పొందారు. స్వాతంత్ర్య జండాను ఎగిరెట్లు చూశారు. ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోమని మనస్ఫూర్తిగా 
కోరుతున్నాను. ఆ స్వాతంత్ర్యజండా మీ స్వాతంత్ర్యం కోసమే మాత్రమె కాదు,అది ప్రపంచ దేశాలన్నిటికీ చెందింది అందులో 


సరసభారతి ఉయ్యూరు 46 గబ్బిట దుర్గాప్రసాద్‌ 


రైట్‌ హానరబుల్‌ శ్రీనివాస శాస్తి 


ముఖ్యంగా లిగి ఆఫ్‌ నేషన్స్‌ కు అంటే బ్రిటీష కామన్‌ ఎెల్త్‌ అంతటికీ చెందిందని మర్చిపోవద్దు. మీ యూనియన్‌ జాక్‌ కు 
అప్రతిష్ట అగౌరవం తెచ్చుకో వద్దు. "అని చాలా వినయంగా చెప్పాడు. 


రామ్సే మాక్‌ డోనాల్డ్‌ ఆధ్వర్యంలో క్వీన్స్‌ హాల్‌ లో జరిగిన భారి బహిరంగ సభకు జబ్బులో ఉంటూనే హాజరయ్యాడు శాస్తి. 
కానీ కొన్ని నెలల నిరంతర చర్చల తర్వాతకూడా బాల్ద్విన్‌ కాబినెట్‌,ఇండియన్‌ ల వాడనలన్నితిని తోసి పుచ్చటానికి 
నిర్ణయం తీసుకొన్నది. శాస్త్రి పెట్టుకొన్న ఆశాలన్నీ అడియాశలయ్యాయి. ఎంతోకాలంగా చాలా ఇష్టమైనవన్నీ ఒక్క దెబ్బలో 
నాశనమయ్యాయి. అమెరికన్‌ రిపబ్ధిక్‌ కు జాతుల సమస్య తీర్చటంలో అసాధ్యమైనది,కానీ బ్రిటీష కామన్‌ ఎల్త్‌ సాధించి 
ఆదర్శంగా ఉంటుంది అన్న నమ్మకం పూర్తిగా దెబ్బతిన్న దిశాస్త్రి లో,విపరీతమైన నిస్పృహలో పెద్ద గొంతుకతో తన 
విలాపాన్ని వినిపించాడు “The people of India are no longer equal partners in the British Empire,but un 
redeemed helots in a Boer Empire”-అంటే బ్రిటీష సామ్రాజ్యంలో ఇండియన్లు సమాన హోదా కలవారు కాదు. విమోచన 
చెందని స్పార్దా లోని బానిసలకు, పౌరులకు మధ్య ఉన్న సెర్‌ ఏ లమాదిరి బోయిర్‌ సామ్రాజ్యంలో ఉన్నారు. కోపంలో ఊగిపోతూ 
అరుస్తూ,'Kenya lost,every thing lost “అని గర్జిస్తూ హితవు చెప్పాడు. శాస్త్రి చెప్పిన ఆమాటలు సామెత గా 
నిలిచిపోయాయి చరిత్రలో. రాజకీయ విషయాలలో అయన మధ్యస్థ మార్గం ఒడిదుడుకుల పాలైంది. ఈ విషయాన్ని 
కూతురుకు 1923ఆగస్ట్‌ ఒకటవ తేది ఉత్తరం రాస్తూ -”ఇక్కడి జరగాని సంఘటనల వల్ల నా దృక్పధమే మారిపోయింది. 
ఇక్కడ ఉన్నా,ప్రశాంతంగా ఉండలేను. ఇంటికి రావటమే మంచిదనిపిస్తోంది. మన దేశ పరిస్థితి లాగానే నా భవిష్యత్తూ అగమ్య 
గోచరమైనది “అని బాధ పడ్డాడు. ఆగస్ట్‌ 17న బనారసీ దాస్‌ కు రాసిన ఉత్తరంలో -”నా దృక్పధం మారి పోయింది. 
ఇండియాలోని భవిష్యత్‌ రాజకీయంలో నాకు స్టానం లేదు “అన్నాడు. 


ఆ విపరీతమైన ఒత్తిడి మనస్తాపం లోఉన్నకాలం లో శాస్త్రి డాక్టర్‌ లసలహామేరకు ఒక నర్సింగ్‌ హోమ్‌ లో చేరగా కొంతకాలం 
పూర్తి విశ్రాన్షిఅవసరమని హితవు చెప్పారు. ఆయన గుండె జబ్బు నిత్య అవమానాలు,, దుఖం,ఆవేశాలవలన బాగా పెరిగింది. 
కెన్యా పరిష్కారం జాతికి పెద్ద తీరని అవమానంగా భావించాడు. కెన్యా విషయంలో ఆయన మాట్లాడిన మాటలు చెప్పిన 
అభిప్రాయాలు ఏ ఇతర నాయకుడూ చెప నివి చెప్పలేనివి. మండిపోతున్న బాధను తన వాక్చాతుర్యంలో శాస్త్రి -”మానవ 
జ్ఞాపక శక్తి ఎంత తక్కువది ?శ్రమించి పని చేసిన పనులు పొందిన వాగ్దానాలు,అందుకొన్న ఆశలు ప్రశంసలు అన్నీ బూడిదలో 
పోసిన పన్నీరయింది. చేసిన ప్రతిజ్ఞలు ఎమయ్యాయి?పూర్తి సమానత్వం, భేషజం లేని భాగస్వామ్యం అన్నీ ఎమైపోయాయి. 
అవన్నీ రాయల్టీ నుంచి బాధ్యతగల మంత్రుల నుంచి. పత్రికలూ,వేదికల నుంచి వచ్చినవేగా ?మనస్ఫూర్తిగా గుండె 
లోతుల్లోంచి వచ్చిన మాటలు వాగ్గానాలేగా. ఇన్ని సమావేశాలు ఇన్ని సార్లపర్యటనలు ఇన్నిన్ని చర్చోప చర్చలు జరిగి, 
పరిష్కారం కుదురుందని నమ్మకం ఉన్న కాలం లో ఇంత గట్టి దెబ్బ కొట్టారు కెన్యా విషయం లో. రేపు ఇండియాకు మాత్రం ఈ 
దెబ్బ తగలదు అని నమ్మకమేమిటి ?మోసగించరని గ్యారంటీ ఎక్కడుంది ?””అని బాధపడ్డాడు. తనను మోసం చేయలేదు 
అనుకొన్నాడు. 


జబ్బులోనే శాస్త్రి ఆగస్ట్‌ లో ఇండియాకు తిరిగి వచ్చాడు గాయపడిన మనసు గుండె నిండా దుఖం లో. ఆరోగ్యం కుడుట 
పడటానికి ఒక ఏడాది పట్టింది. 


సరసభారతి ఉయ్యూరు గబ్బిట దుర్గాప్రసాద్‌ 


రైట్‌ హానరబుల్‌ శ్రీనివాస శాస్తి 


రాజ్యంగ ముందస్తు కోసం పోరాటం 


యరవాడ జైలు లో నిర్భంధం లో ఉన్న మహాత్మా గాంధీ అకస్మాత్తుగా 21-1-1924నజబ్బు పడ్డాడు. అధికార్లు ససాన్‌ 
హాస్పిటల్‌ కు తరలించారు.ఆయనకు అత్యవసరంగా అపెండి సైటిస్‌ కు ఆపరేషన్‌ జరగాలని దగ్గర స్నేహితులు ఉంటే 
కబురు చేయమని డాక్టర్లు గాంధీ తో చెప్పారు. గాంధీ ఎంటనే శ్రీనివాస శాస్త్రి డా.పాథక్‌,ఎన్‌ సి కేల్కర్‌ ల పేర్లు 
చెప్పాడు.మొదటి ఇద్దరూ సహాయనిరాకరణ ఉద్యమ వ్యతిరేకులే. అదృష్టవశాత్తు శాస్త్రి ఆ సమయంలో పూనాలో ఉండటం 
లో ఎంటనే రాత్రి 9 గంటలకు ఆ హాస్పిటల్కు వెళ్లాడు. శాస్త్రి తానూ రాసిన “మినిట్స్‌ ఆఫ్‌ విజిట్‌ టు మిస్టర్‌ గాంధి “లో 
తాను ఎలాంటి క్రిటికల్‌ పరిస్థితిలో ఆయన్ను కలిశాడో రాశాడు. ఇది అ ఆ మర్నాడే ప్రచురింపబడింది. అంతటి 
బాధలోనూ,అనారోగ్యం లోనూ గాంధీ శాస్తి ఆరోగ్యం భార్యా పిల్లల క్షేమ సమాచారాలు, సర్వెంట్స్‌ ఆఫ్‌ ఇండియా సాసైటి 
సభ్యులయోగ క్షేమాలు అడిగి తెలుసుకొన్నాడు. తన ఆరోగ్య విషయమై ఎలాంటి ఆందోళన జరిగినా తనకు చెప్పాలనీ,తన 
ఆరోగ్యం,చికిత్స అధికారుల చేతులలో ఉన్దికనుక వారిపై ఎలాంటి ఫిర్యా దు ఉండరాదని చెప్పాడు. ఒక దీర్హ స్టేట్‌ మెంట్‌ ను 
తనకు ఆపరేషన్‌ చేయబోయే కల్నల్‌ మాడ్డాక్‌ ను ఉద్దేశించి డిక్టేట్‌ చేశాడు. శాస్తి పెన్సిల్‌ లో దీన్ని రాశాడు. వెంటనే 
ఆపరేషన్‌ చేసేయ్యమని ఆలస్యం అయితే డాక్టర్‌ పై లేనిపోని అనుమానాలు వస్తాయని తెలియజేశాడు. దీనిపై సంతకం 


చేస్తుంటే గాంధీజీ చేతులు వణికాయి -'shastri noticed he did not dot” 1” at the end “. 


శాస్త్రి మినిట్స్‌ లో రాసిన విషయాలు -”ఆపరేషన్‌ రూం సిద్ధం 

అయ్యాక,,డాక్టర్లు బయటకు ఎళ్లగా నేనొక్కడినే అక్కడ మహాత్మా 

తో ఉన్నాను. ఒకటి రెండు మామూలు విషయాలు మాట్లాడాక 

నేను మహాత్మునితో ఇంకేదైనా ప్రత్యెక విషయం చెప్పాలని మీరు 

అనుకొంటున్నారా /?అన్నాను. ఆయన ధోరణి చూస్తె ఎదో 

చెప్పాలనే ఉన్నట్లు అనిపించింది. నెమ్మదిగా ఆయన “నా 

ఆపరేషన్‌ తర్వాత నా విడుదల విషయమై ఏదైనా ఆందోళన 

జరిగితే,అది నాకు ఇష్టంకాదు అది ఎంతటి సవ్యమార్గాన నడిచినా 

నేను సహించలేను. సమస్యలపై ప్రభుత్వంలో నాపోరాటం పోరాటమే 

“ తగ్గేదేలా”. కానీ నిబంధనలు నియమాలు ఉండరాదు. ప్రభుత్వం 

నన్ను ఖైలు లో ఇంకా ఉంచాలి అనుకొంటినన్ను బయటికి 

పంపటమే గౌరవదాయకం. నా పద్ధతులు, ప్రవర్తన మంచివే అని భావిస్తే 

నేను ప్రభుత్వంలో పోరాటం చేస్తే,నాకు ఇంగ్లీష్‌ వారంటే ప్రేమ వారిలో చాలామంది నాకు స్నేహితులున్నారు. వాళ్ళే నన్ను 
విడిపిస్తారు. కాని అదిమాత్రం తప్పుడు పద్ధతిలో జరగరాదు. ఏ ఆందోళన అయినా అహింసా విధానంలో క్రమ పద్దతిలోనే 
జరగాలి. నేను నా భావాలను సరిగ్గా నీకు వ్యక్తం చేసి ఉండక పోవచ్చు. నువ్వే నీ ధోరణిలో శక్తివంతంగా రాయి. నేను 
అసెంబ్లిలలో మాట్లాడిన తీరు, తెచ్చిన తీర్మానాలు ఒక సారి ఆయన దృష్టికి తెచ్చి, ఆయన అనుచరులకు భారత ప్రజలకు 
ఇచ్చే సందేశం ఏమైనా ఉందా అని అడిగాను. ఆశ్చర్యంగా ఆయన మొండిగా తనమాట మీదనే ఉన్నారు. తాను జైలు 


సరసభారతి ఉయ్యూరు 48 గబ్బిట దుర్గాప్రసాద్‌ 


రైట్‌ హానరబుల్‌ శ్రీనివాస శాస్తి 


నిర్బందితుడనని,కనుక తాను తప్పక “prisoners code of honour scrupulously “పాటించాల్సిందే 
అన్నారుమహాత్మా. తాను నాగరికంగా చనిపోయినట్టే అనారు -54౧౧౦566 to be civilly dead”. బయటి 
విషయాలు తనకు తెలియవనీ,పబ్ధిక్‌ తో తనకేమీ సంబంధం లేదన్నారు. కనుక పబ్లిక్‌ కు మెసేజ్‌ అంటే సందేశం 
ఇవ్వక్కర్లేదన్నారు. "నిన్న మహామ్మదాలి మీరు చెప్పినట్లుగా ఒక సందేశం విడుదల ఎలా చేశాడు??అని అడిగాను. నా 
నోటినుంచి ఆమాటలు రావటం నాకే సిగ్గు అనిపించింది. అనవసరంగా నోరు జారాను అనిపించింది. కానీ మాటలను వనక్కి 
తీసుకోలేముకదా.మహాత్ముడుఒక్కమారుగా నిర్జాంతపోయి “మహమ్మదాలి నా ?నానుంచి మేసేజా ?”అనే సమయంలో 
నన్ను కాపాడటానికా అన్నట్లు నర్సు కొంత సామగ్రితో రావటం నన్ను బయటకు ఎళ్ళుమని కళ్ళలో సౌజ్ఞ చేయటం జరిగి,నా 
నెత్తిన పాలుపోసినట్లయింది. కొన్ని నిమిషాలలో గాంధీని ఆపరేషన్‌ రూం కు మార్చారు. రూం బయట కూర్చుని మహాత్ముని 
ఉన్న తభావాలు,క్షమాగుణం, ధైర్య సాహసాలు. దయాసానుభూతి ఒక్కసారి మనసంతా ఆక్రమించి నిజంగానే కారణ 
జన్ముడు,మహాత్ముడు అనుకొన్నాను. సామాన్య ప్రజలపై ఆయనకు ఎంతటి అనుకంప ఉందొ గౌరవం పై ఎంతటి 
సున్నితభావం ఉన్నదో తెలిసి అబ్బురపడ్డాను. సహాయ నిరాకరణ ఉద్యమానికి ఇలాంటి సకల గుణాభి రాముడే 
నాయకత్వానికి అర్హుడు అనుకొన్నాను “అని రాశాడు శాస్తి. 


సెల్ఫ్‌ గవర్నమెంట్‌ 


పై సంఘటన వలన శాస్తి గాంధీ ల మధ్య ఎంతటి సుహృద్భావం ఉన్నదో తెలుస్తోంది. 1924లో సెల్ఫ్‌ గవర్నమెంట్‌ ల 
ఐఎర్చాటును త్వరితం చేసేందుకు అన్నిపార్టీల సహకారం కోసం ప్రయత్నం జరిగింది. అపెండి సైటిస్‌ ఆపరేషన్‌ జరిగి 
కోలుకున్నాక గాంధీ విడుదలయ్యాడు జైలు నుంచి. సహాయ నిరాకరణ ఉద్యమం లో జరిగిన దారుణ హింసాత్మక 
సంఘటనలు విని మహాత్ముడు చలించిపోయాడు. తాను పరీక్ష పెట్టుకొని,శుద్ధి పొందటానికి ప్రయత్నించాడు అనుచరులూ 
అలానే చేశారు. బీద జనోద్ధరణకోసం,దేశాభి వృద్ధికోసం నిర్మాణాత్మక విధానమే సరైనదని నిశ్చయించి ఆ మార్గంలో ప్రజలని 
నడిపించే ప్రయత్నం చేశాడు. చరఖాతో నూలు తీయటం. ఖద్దరు ధరించటం బోధించాడు. ఇవి పల్లిప్రజల 
వృత్తులకు, సంక్షేమానికి ప్రోత్సాహకరం అని ఉద్భ్బొధించాడు..కల్లు దుకాణాలు మూసేయ్యాలని, అస్పృశ్యత పాటించరాదని 
ఉద్బోధించాడు. 


కాంగ్రెస్‌ లో ఒక కొత్త పరిణామం ఏర్పడింది. మొదటినుంచి కుడిపక్షంలో ఉంటూ కౌన్సిల్ల ఎర్పాటు ను బాయ్య్మాట్‌ 
చేయాలన్న చిత్తరంజన్‌ దాస్‌,మోతీలాల్‌ లో కలిసి స్వరాజ్య పార్టి పెట్టాడు. సహాయ నిరాకరణ సమర్థించిన వారికి మార్పు 
ఉండరాదు -నో ఛేంజ్‌ అనే వారికి మధ్య వివాదం ఏర్చడింది. ఇరువైపుల వారూ గాంధీపై పూర్తీ అపేక్షతోనే ఉన్నారు. గాంధీ 
మాత్రం స్వరాజ్య పార్టీ వాళ్లకు వాళ్ళా దారిలో వారిని వెళ్ళమన్నాడు. సెంట్రల్‌ అసెంబ్లీకి వీళ్ళు మోతీలాల్‌ నాయకత్వంలో 
ఎక్కువ సంఖ్యలో ఎన్నికయ్యారు. విఠల్‌ భాయ్‌ పటేల్‌ ను అ సెంబ్లి ప్రెసిడెంట్‌ గా ఎన్ను కొని మొదటి ఘన విజయం 
సాధించారు. శాసన సభలను కూల్చటానికే ఏర్పాటైన వీరు,ప్రభుత్వం చక్కని చాకచక్యం చూపిస్త,సహకారులుగా,రాజ్యాంగ 
బద్ధంగా దేశ పురోభి వృద్ధికి తొడ్పదేవారు.అసెంబ్లిలో కాలుపెట్టిన మొదటి రోజే మోతీలాల్‌ “ఇప్పటిదాకా చేయలేకపోయిన 


సరసభారతి ఉయ్యూరు 49 గబ్బిట దుర్గాప్రసాద్‌ 


రైట్‌ హానరబుల్‌ శ్రీనివాస శాస్తి 


దాన్ని ఇప్పుడు చేయవచ్చు అని వచ్చాం. అవకాశమిస్తే మీసహకారం మాకు ఉంటే మీకు సహకరిస్తాం మేమంతా బయట 
నాన్‌ కో ఆపరేటర్స్‌ గా ఉన్న వాళ్ళమే “అన్నాడు. 


స్వరాజ్య పార్టీ వారు అధిక సంఖ్యలో అసెంబ్లీకి ఎన్నికవటం శాస్త్రికి చాలా సంతోషం కలిగించింది. మధ్య పరగణాలు బీరార్‌ 
లలో అధిక సీట్లు పొందినా,వాళ్ళు అధికారం కోరుకోకపోవటం ఆశ్చర్యం కలిగించింది. మోతీలాల్‌ మోకాలు అద్దేప్రయత్నాలకు 
శాస్త్రి చీదరించుకొన్నాడు. దీనికి బదులు దేశాభి వృద్దికి,ఐశ్వర్యాభి వృద్ధికి అతడి తెలివి తేటలు ఉపయోగిస్తే బాగుంటుంది 
అన్నాడు. 1923ఫిబ్రావరిలో అనిబిసెంట్‌ ఆధ్వర్యంలో జరిగిన జాతీయ సభకు ఒక సందేశం పంపిస్తూ శాస్తి - 
”ప్రభుత్వాన్నిఒక్క క్షణమైనా బలహీనపరచితే,అడ్డుకొంటే, ప్రభుత్వ యంత్రాంగాన్ని స్వరాజ్యం పొందేదాకా కదలనివ్వకపోతే 
ఆతర్వాత మనం ఎలుగెత్తి ఎద్వాల్సి రావచ్చు “అంటూ -”జాతీయ విద్యావిధానాన్ని అక్షరాలా సాధిస్తూ, పారిశుధ్యాన్ని 
అలవర్చుతూ,దేశీయ పరిశ్రమలు స్థాపించి ప్రజలకు ఉపాధి కలుగభేస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తే సత్ఫలితాలు వస్తాయి. 


అప్పుడే అసలైన రాజాకీయ స్వరాజ్యం సిద్ధిస్తుంది అన్నాడు శాస్తి. 


స్వరాజ్య పార్టీ వారు బ్రిటీష ప్రభుత్వానికి జాతీయ డిమాండ్‌ ను 

అందజేయటానికి సిద్ధ్దమౌతుంటే శాస్త్రి ఒప్పుకోని న్యు ఢిల్లిలో 3-2-1924 

ననన్నికైనకేంద్ర, రాష్ట్రాల శాసన సభ్యుల సమావేశానికి శాస్త్రి హాజరయ్యాడు. 

ఈ సభ _ రాజకీయ,ఆర్థిక,విదేశీ రక్షణ మొదలైన వాటితో సహా పూర్తి 

బాధ్యతాయుత ప్రభుత్వం వెంటనే ఎర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని 

డిమాండ్‌ చేసింది. బ్రిటన్‌ లో లేబర్‌ పార్టి అధికారం లోకి రావటం వారికి 

మనదేశంపై పూర్తిసానుభూతి ఉందని భావించటం వలన తమ డిమాండ తప్పక 

సఫలమౌతుంది నమ్మారు. లేబర్‌ ప్రభుత్వానికి మన సహాయ సహకారాలు 

అందించాలని శాస్త్రి చెప్పాడు. రాజ్యాంగ త్వరిత దశలో ఉన్నాం కనుక 

ఇప్పుడు డిఫెన్స్‌ పొలిటికల్‌ ఫారిన్‌ అఫైర్స్‌ విషయాలు డిమాండ్‌ లో ఉండటం 

మంచిది కాదన్నాడు. ఆయన మాట ఎవరూ వినలేదు, పట్టించుకో లేదు. దీనితో 

పాటు ప్రభుత్వం కూడా ఒక పెద్ద తప్పు చేసింది. హోమ్‌ మెంబర్‌ అయిన మాల్కం హయిలి అసెంబ్లీ లో ఒక స్టేట్‌ మెంట్‌ ఇస్తూ 

మాంట్‌ ఫర్డ్‌ రిఫారమ్స్‌ ప్రకారం రేస్పాన్సిబిల్‌ గవర్నమెంట్‌ అంటే డొమినియన్‌ స్టేటస్‌ కాదు “అన్నాడు. శాస్తి. ఉన్న 

సమస్యలే జటిలం అవుతుంటే ఇది మూలిగే నక్కపై తాటిపండు పడినట్లె, జాతీయ సమైక్యతా ప్రయత్నాలు 
విఫలమయ్యాయని బాధ పడ్డాడు. 


డమినీయన హోమ్‌ రూల్‌ 


సరసభారతి ఉయ్యూరు గబ్బిట దుర్గాప్రసాద్‌ 


రైట్‌ హానరబుల్‌ శ్రీనివాస శాస్తి 


1924 ఏప్రిల్‌ లో సబర్మతిలో ఏర్పాటు చేసిన ఆల్‌ పార్టీ మీటింగ్‌ కు శ్రీనివాస శాస్తి వెళ్ళలేదు. తన భావాలను ఓక స్టేట్మెంట్‌ 
రూపంగా సరోజినీ నాయుడికి పంపాడు. ఉన్న పరి స్థితులదృష్ట్యా తాను మళ్ళీ కాంగ్రెస్‌ లో చేరే అవకాశం లేదని,కౌన్సిల్‌ 
లో,ఆఫీసు లలో కాంగ్రెస్‌ చేరే విషయమై,సహాయ నిరాకరణ విషయమై కాంగ్రెస్‌ కు సరైన దృక్పధం లేదు అన్నాడు. చివరగా - 
"శాంతిని కోరే నేను కాంగ్రెస్‌ లో చేరటం కుదరదు. అనవసరంగా నిరవధికంగా కార్యక్రమాలు చేబట్టటం నాకు నచ్చదు 
“అన్నాడు. గోఖలే లాగా విఫలం తర్వాత విజయం కోసం మళ్ళి ప్రయత్నించటం శాస్తి లక్షణం.రాజకీయ ప్రతినిధిగా బీసెంట్‌ 
తోపాటు శాస్తి 1924 ఏప్రిల్‌ లో ఇంగ్లాండ్‌ వెళ్లాడు. రాజ్యాంగ త్వరితం పై అక్కడి వారితో చర్చించటం ఒప్పించటమే 


లక్ష్యం.ఒక స్నేహితుడికి ఉత్తరం రాస్తూ శాస్త్రి -”ఇప్పుడు నేను యే ఉత్సాహం లేకుండా ఎడుతున్నా.కొద్దిపని మిగిలింది 
ఎవరికీ తెలుసు మేము లండన్‌ ఎళ్ళే లోపు అక్కడి ప్రభుత్వం కుప్పకూలుతుందేమో ?బలహీనమైన ప్రభుత్వమే 
అయినా, ఎమీచేయలేక మన కాళ్ళూ చేతులకు అడ్డం పెడుతోంది. 


మే 10 నుంచి జులై 31వరకు శాస్తి లండన్‌ లో ఉన్నాడు. ఆరోగ్యం అంతగా సహకరించకపోయినా, తీవ్ర కృషి చేస్తూనే 
ఉన్నాడు. బిసెంట్‌ మరియు ఇతర సభ్యులలోకలిసి ఇండియాఆఫీస్‌ లో ఇండియాకు “డొమినియన్‌ హోమ్‌ రూల్‌ “ఇవ్వాలని 
డిమాండ్‌ చేస్తూ మెమొరాండం సమార్చించాడు. మేడం లోకలిసి అనేక చోట్ల వరుస ప్రసంగాలు చేశాడు తమ డిమాండ్‌ 
విషయమై. కానీ లేబర్‌ ప్రభుత్వం మార్చు లేని వైఖరి చూసి అశోపహతుడయ్యాడు. 22-5-1924 న ఒక ఉత్తరం రాస్తూ 
“ఇక్కడి పరిస్థితులను చూస్తె ప్రభుత్వానికి ఇండియాపై గొప్ప ప్రణాళిక ఎమీ ఉన్నట్లు కనిపించాటం లేదు. ఉన్న కష్టాలను 
ఏదోరకంగా అధిగమించాలని అనుకొంటోంది. "అన్నాడు. మే 28 న బ్రిటీష ఆక్సిలరి ఏర్పాటు చేసిన అతిపెద్ద సమావేశంలో 
శాస్త్రి ప్రసంగిస్తూ “లి కమీషన్‌ “ఐ.ఎ. ఎన్‌. ఆఫీసర్‌ లకు జతాలు విపరితంగా పెంచి ఆడంబర సౌకర్యాలు కల్పించటానికి 
సిఫార్స్‌ చేయటం పై మండి పడుతూ దాన్ని “లిలూట్‌ “అంటే లి గారి లూటీ అని తీవ్రంగా ఆక్టేపించాడు. దీనిపై స్పందిస్తూ 
జాషువా బెడ్డ్‌ వుడ్‌ ఈ సారి శాస్తి ఎళ్ళే ప్రదేశం లో దేశద్రోహ నేరం పై అరెస్ట్‌ కాబడే” మొదటి ప్రీవీ కౌన్సిల్‌ మెంబర్‌ అవుతాడు” 
అన్నాడు. జూన్‌ 25 న శాస్తి క్వీన్స్‌ హాల్‌ లో సమావేశమైన విస్తృత ప్రజలనుద్దేశించి తీవ్రస్వరంతో డొమినియన్‌ సెల్ఫ్‌ గవర్న్‌ 
మెంట్‌ గురించి పది నిమిషాలు మాత్రమె మాట్లాడాడు. 


తీవ్ర అనారోగ్యంతో శాస్త్రి ఆగస్ట్‌ చివర్లో ఇండియా తిరిగి వచ్చాడు. దేశంలో పరిస్టితి ఆశాజనకం గా లేదని పించింది. 
దేశంలోతరచుగా జరుగుతున్న హిందూ -ముస్లిం దాడులకు కలత చెంది మహాత్మా గాంధి 21 రోజుల నిరాహార దీక్ష ఢిల్లి లో 
పూనాడు. సామరస్య సంఘ సమావేశం అక్కడే జరిగి నాయకులంతా పరస్పరం అవగాహనలో స్పర్థలు లేకుండా 
ఉంటామన్నారు. ఇలాంటి ప్రతిజ్ఞలు హామీలు తాత్కాలికమే కానీ నిలిచేవికావు అని శాస్త్రి గట్టి నమ్మకం. తన 
అభిప్రాయాలను” సర్వెంట్‌ ఆఫ్‌ ఇండియా” పత్రికలో శాస్త్రి -'రామ,భిష్మ ప్రతిజ్ఞ లాగా కట్టుబడక ప్రశాంత పరిస్థితి టో 
ఆలోచించండి. దీక్ష విరమించండి ప్రజలలో సామరస్యం శాంతి నెలకొల్చండి. ఒకజాతీయనాయకుడు తీసుకొన్న కఠోర 
నిర్ణయం వలన,అనుకొన్న కాలం లో పరిస్థితులు చక్క బడవు. "అన్నాడు 1925లో ఆపత్రికలోనే శాస్త్రి చాలా వ్యాసాలూ 
రాశాడు. దేశంలోని బ్రిటీష వారు మహోన్నత వ్యక్తిత్వమున్న మహోత్మా గాంధీ శాంతి యుత సహకార జీవన విధానాన్ని 
అర్ధం చేసుకొని మత సంఘర్షణలు నివారించమని రెచ్చగొట్టవద్దని కోరాడు. రాజకీయ నాయకులను సాంఘిక విషయాలలో 
తల దూర్చి సమస్యలను జటిలం చేయకండి అని కోరాడు. స్వరాజ్యం ప్రజా సంక్షేమం సాధించటానికి కావలసింది -”కో 


సరసభారతి ఉయ్యూరు గబ్బిట దుర్గాప్రసాద్‌ 


రైట్‌ హానరబుల్‌ శ్రీనివాస శాస్తి 


ఆపరేషన్‌ మాత్రమె,నాన్‌ కో ఆపరేషన్‌ కాదు “అని తీవ్రంగా చెప్పాడు. "మనం ఇవాళ చాలా నిరాశతో ఉన్నాం. అవిధేయత 
డైరెక్ట్‌ యాక్షన్‌ లపై ఉంది మన దృష్టి అంతా దాని ఫలితమే ఈ నిరాశ. వీటివలన విధానాలు విచ్చినమౌతున్నాయి,గందర 
గోళం పెరిగిపోయింది,అవమానాల పాలాతున్నాం. వీటిఫలితమే తుపాకి ఎనక్కి తిరిగి పేలినట్లు -రికాయిల్‌ ఆఫ్‌ ది గన్‌ మనం 
ఏర్పరచుకో బోయే హోమ్‌ రూల్‌ పై తీవ్రప్రభావం చూపి ప్రజల కడగళ్ళు విపరీతమౌతాయి. మనం ఏమీ చేయలేని నిస్సహాయ 
స్థితి లోకి జారిపోతాం అని గుర్తించండి “అని జాతిని హెచ్చరించాడు శాస్తి. 


బెంగాల్‌ ఆర్జినన్సు 


సంస్కరణలు అమలు చేయండి అణచి ఎతకాదు అని శాస్తి అనేక సార్లు ప్రభుత్వానికి మొరపెట్టాడుశాస్తి.. బెంగాల్‌ లో 
దౌర్జన్యకాండ పెరిగి బెంగాల్‌ గవర్నర్‌ లార్డ్‌ లిట్టన్‌ సలహాలతో గవర్నర్‌ బెంగాల్‌ ఆర్జిననేంస్‌ తెస్తే వైస్రాయ్‌ ఎంటనే ఆమోదించె 
శాడు. ఇది రౌలట్‌ చట్టానికి కొనసాగింపే. శాస్త్రి దీన్ని రౌలట్‌ చట్టం కంటే మరి దారుణం అన్నాడు. బిసెంట్‌ దీన్ని సమర్దించ గా 
ఆమెనుకలవటానికి మనసొప్పక రెండు లెటర్స్‌ రాశాడు నవంబర్‌ 1924లో. ఆమె వైఖరిని ఖండించాడు. బెంగాల్‌ పై ఆమె 
వబైఖరి,ఆమె చేస్తున్న రాజకీయ ఐక్యత కు విఘాతం కలిగిస్తుందని నొక్కి చెప్పాడు. దీనితో శాస్త్రి ఆమె మార్గాన్ని వదిలి 
భిన్నమార్గం లో ప్రవేశించాల్సి వచ్చింది. దీనికి కాంగ్రెస్‌ వారి నుంచి గొప్ప ప్రశంసలు పొందాడు. కాంగ్రెస్‌ నాయకుడు సత్యమూర్తి 
శాస్త్రికి ఒక ఉత్తరం రాస్తూ-”-హృదయపూర్వక అభినందనలు. మనసులో ఉన్నది చక్కగా మొహమాటం లేకుండా చెప్పావు. 
నువ్వు కాంగ్రెస్‌ లో చేరితే మేమంతా సంలోషిస్తాం. కారణాలు నేను నీకు చెప్పక్కర లేదు నీకు అన్నీ తెలుసు. నిన్ను కాంగ్రెస్‌ 


కోరులోంది అని మాత్రమె చెప్పగలను. ఒంటి బుజం పై కాడి మోస్తూ నువ్వు న్యాయం విజయం సాధించలేవు “అన్నాడు. 


“అ 1923లో తన కుమార్తె కమలా ముఖర్జీ ఆకస్మిక మరణం జరిగాక ఆశులోష్‌ 
rn nu ఖ ,..  ముఖర్థికలకత్తా యూని వర్సిటిలో కమలాముఖర్థి స్మారక ఉపన్యాసాలు ఏర్పాటు 
(ఏ, drIMNaSa DAS వస శాన్సి ప్రసంగించమని కోరాడు ఆరోగ్యం సహకరించక పోయినా శ్రమపడి 

తయారయ్యాడు. మొదటిప్రసంగం బీసెంట్‌ కు తర్వాత శాస్త్రికి అవకాశం. కానీ 
శాస్త్రిని ఆహ్వానించటానికి ముందే ఆశులోష్‌ కూడా అకస్మాత్తుగా చనిపోయాడు. 
ఆయన కొడుకులద్వారా మరణ వార్త అందుకొన్న శాస్తి ఆయనపై ఉన్న అత్యంత 
గౌరవంతో డాక్టర్లు వద్దని వారిస్తున్నా వెళ్ళాడు. 23-2-1926నుండి వరుసగా 
నాలుగు రోజులు శాస్తి ప్రసంగించాడు. ఈవిషయం కూతురుకు రాస్తూ శాస్త్రి - 
"గంటంబావు నేను నిలబడి కమల మీద ఉచ్చైస్వరంతో మాట్లాదగలిగాను నిన్న. 
ఉపన్యాసం మొదటి పదినిమిషాల్లో చాతీలో నొప్పి ప్రారంభమై పూర్తి అయ్యేదాకా 
ఉండి పోయింది. తర్వాత సెనేట్‌ హౌస్‌ లోఉన్న పక్క రూం లో విశ్రాంతి 
తీసుకొన్నాను. తర్వాత నన్ను కుర్చిలో నా కారు దగ్గరకు తీసుకు ఎళ్లారు “అని రాశాడు. 


- Mohan Ramanan 


సరసభారతి ఉయ్యూరు గబ్బిట దుర్గాప్రసాద్‌ 


రైట్‌ హానరబుల్‌ శ్రీనివాస శాస్తి 


నీలరతన్‌ సర్కార్‌,దా బిసి రే శాస్త్రిని నిరంతరం ఎన్నంటి ఉన్నారు ఆరోగ్యవిషయంలో. శాస్త్రికి ఏదో ప్రమాదం జరిగిందని 
అందరూ వణికి పోతున్నారు భయంలో. ఏవోకొన్ని కొటేషన్లు,ముఖ్య విషయాలు తప్ప ఆయన ప్రసంగ పాఠం ఎర్పాటు 
చేసుకోలేదు. ఆయన ఎక్కువ సేపు మాట్లాడటం వలన వచ్చిన బాధ అది. అయన నాలుగు ప్రసంగాలు మరిఅరీ చదివి 
ఆనందిన్నాల్సినవి మనసులో భద్ర పరచుకోవాల్సిన విలువైన విషయాలవి. ఆయనమాటలలో కొన్ని ఆణిముత్యాలు - 
"rights flow from 66416165.. every citizen to be well instructed in his rights and to be well prepared for 
defending them. “law breakers గురించి మాట్లాడులో “లా బ్రకర్స్‌ కంటే లాను పాటించే వారే దేశంలో తక్కువమంది 
మీకంటే ఉన్నారు అని అనుకొంటే తప్పు. వాళ్ళు “will use your precedent and make the extreme medicine of 


the constitution its daily bread “అని హెచ్చరించాడు. 


దక్షిణాఫ్రికా 


కమలాముఖర్జి స్మారక ప్రసంగాలపై కలకత్తాలోని గార్డియన్‌ పత్రిక -”శాస్తి ప్రసంగాలను అత్యంత శ్రద్దతో జనం విన్నారు. 
కారణం —”Rarely does the opportunity come to most of us to listen to utterance of 50 mature a 


mind,,s0 generous,a lover of youth,so qualified a man of public affairs who looms large whichever 
the stage,whether academic,or political or social whether Indian or Imperial or International shining 
—not through any adventitious 


Aid or pose,but by the breadth of his knowledge of the world,by the scrupulosity of his fairness to 
foes and friends,and by matchless poise of his judgement “.కలకత్తా విశ్వవిద్యాలయం చేత 


గౌరవిమృ్నబడి,గవర్న మెంట్‌ హౌస్‌ కు ఆహ్వానిమ్బబడి,కార్చోరేషన్‌ ఛే సన్మానం పొంది,విధ్యుక్త ధర్మం పై తనకున్న అచ్చ 
స్వచమైన ఆరాధన చూపాడు. అది మంచి రిఫోర్ట్‌ అయినా,చెడుదైనా తను తన దేశానికి అసలైన నిజాయితీ గల సేవకుడు 
అని రుజువు చేశాడు “అని రాసింది. ఇవే ప్రసంగాలు మళ్ళు మద్రాస్‌ యూని వర్సిటిలో 15-3-1926 నుంచి అత్యంత 
ఆసక్తి శ్రద్ద ఉన్న ప్రేక్షకుల మధ్య చేశాడు శాస్తి. మద్రాస్‌ యూని వర్సిటి పరమానందం పొంది ఆయనకు బంగారు పళ్ళెం 
బహూకరించింది. యూని వర్సిటి హాల్‌ లో శాస్త్రి తైల వర్ణ చిత్రాన్ని నెలకొల్పింది గౌరవ సూచకంగా. శ్రీనివాస శాస్తి పేరిట 
లెక్చర్స్‌ నిర్వహించింది. 


గోఖలే,గాంధీలపనిని వారి తరఫున దక్షిణాఫ్రికా లో నిర్వహించాల్సిన బాధ్యత శాస్తిపై పడింది. గోఖలే వారసుడుగా 
ఇండియాలో ప్రజల సాంఘిక, నైతిక,ఆర్థిక ఆసరా ను సంపాదించిన శాస్తికార్యరంగం ఇప్పుడు దక్షిణాఫ్రికా కు మారింది. 1913 
డిసెంబర్‌ లో శాస్తి లార్డ్‌ హార్టిన్‌ కు ఇచ్చిన మద్రాస్‌ మహాసభ విన్నపం చదివి,అప్పుడు ఆనాటి వైస్రాయ్‌ మంచితనంతో 


సరసభారతి ఉయ్యూరు 53 గబ్బిట దుర్గాప్రసాద్‌ 


రైట్‌ హానరబుల్‌ శ్రీనివాస శాస్తి 


సానుభూతితో ;;సౌతాఫ్రికాలోని మాలోటి వారు అనుభవిస్తున్న బాధలకు సానుకూలంగా స్పందించాడు. 1919లో లార్డ్‌ చేమ్స్‌ 
ఫోర్డ్‌ శాస్త్రిని సర్‌ బెంజమిన్‌ రాబర్ట్‌ సన్‌ తో లంజి కమిషన్‌ ముందు ఇండియన్‌ కేస్‌ ఎంతవరకు వచ్చిందో తెలుసు కోవటానికి 
పంపాలనుకొన్నాడు. ఈ కమిషన్‌ ను జనరల్‌ స్మట్స్‌ నియమించాడు. శాస్తి ప్రతినిధి వర్గం రావటానికి స్మట్స్‌ అనేక 
అడ్డంకులు కల్పించాడు. సౌతాఫ్రికా గవర్నర్‌ జనరల్‌ లార్జ్‌ బక్స్‌ స్టన్‌ తో బెంజమిన్‌ లో పాటు సమాన స్థాయి శాస్తికి కల్పించ 
వద్దని చెప్పాడు. ఈ విషయాన్ని అతడు చేమ్స్‌ ఫీల్డ్‌ కు చెప్పాడు. దీన్ని ఒక వార్నింగ్‌ గా భావించారు శాస్తిపట్ల. కనుక శాస్తి 
అన్నీ ఆలోచించి ఆ డెలిగేషన్‌ లో తాను పాల్గొనటం వివేకమైన చర్యాకాదనుకొని కారణంగా -”%0! One who was to plead 


for the equality of his countrymen with other subjects of His Majesty to begin by admitting his 
inferiority “అన్నాడు,శాస్తి నిర్ణయం ఇండియన్స్‌ బాగా వ్యతిరేకించగా, దక్షిణాఫ్రికా ఇండియన్లు బాగా నిరుత్సాహ పడ్డారు. 


ఈ విషయాలన్నీ నీక్రట్‌ కేబుల్స్‌ ద్వారా జరిగినందువలన శాస్తి వీటిని బహిర్గతం చేయలేదు. 


1923 లో జరిగిన ఇంపీరియల్‌ కాన్ఫరెన్స్‌ లో స్మట్స్‌,తన వైఖరిని 
మరింత బిగించి,మరికొంచెం ముందుకు ఎల్లి బ్రిటీష సామ్రాజ్యంలో సమాన 
పౌరసత్వమే ఉండ రాదు అన్నాడు. ఇంతటితో ఆగక జనరల్‌ హోదాలో 
శత్రువుల సరిహద్దులపై యుద్దానికి బయల్దేరుతూ "శాస్త్రి ఇక్కడికి 
వచ్చి తన రాతలతో మాటలలో వాతావరణం చెడగొట్టాడు. 
అతదికిచ్చిన ఎ అవకాశాన్నీ సౌతాఫ్రికాలోని ఇండియన్లకు న్యాయం 
కల్టిన్నాతానికి వదులుకోడు.చాలా  సున్నితంమైన సమస్యను 
డొమినియన్‌ లో చిచ్చు రేపాడు. లేనిపోని తగాదాలు సృష్టించాడు 
ఇక్కడికి వచ్చి. గోటితో పోయే దానికి గొడ్డలి దాకా తెచ్చాడు. ఈ చిచ్చు 
స్థానికంగా అన్ని చోట్లా మండుతోంది. దీన్ని నేను ముందే గమనించి 
శాస్త్రిని దక్షిణాఫ్రికాకు ఆహ్వానించలేదు “అన్నాడు. క్రమక్రమంగా 
ఇండియా వ్యతిరేకత దక్షిణాఫ్రికాలో పెరుగులోంది. వర్తకం భూముల పైనా 
ఆంక్షలు ఎక్కువయ్యాయి. 1924లో జాతులమధ్య వైరం తీవ్రం చేసే క్లాస్‌ 
ఏరియాస్‌ అండ్‌ రిజర్వేషన్‌ బిల్‌ ప్రవేశపెట్టబడింది. ఈ బిల్‌ ప్రవేశ పెట్టటానికి ముందు ఫౌతాఫ్రికన్‌ పార్టీ జనరల్‌ స్మట్స్‌ 
నాయకత్వంలోని ప్రభుత్వం రాజీనామా చేయాలి బిల్‌ పాస్‌ కావాలంటే. దురదృష్ట వశాత్తు జనరల్‌ హీర్ణాగ్‌ నేతృత్వంలోని 
నేషనలిస్ట్‌ పార్టి ప్రభుత్వం ఆ బిల్లు నే ప్రవేశ పెట్టింది. బిల్లును ప్రవేశపెడుతూ ఇంటీ రియల్‌ మినిస్టర్‌ డా.మలాన్‌ -”ఈ దేశం 
లో ఇండియన్‌ జాతి ఈ దేశజనానీకం లో పరాయి జాతి. ఇండియన్‌ జనాభా బాగా తగ్గిపోయే దాకా ఈ సమస్యకు ఎలాంటి 
పరిష్కారం అంగీకరించము “అన్నాడు. అంటే ఇండియన్‌ ల పై పిడుగు పడ్డట్టే. ఆశలు అడియాసలు అయినట్లే. 


ఈ సంకట స్థితి లోనుంచి బయట పడటానికి ఇండియా ప్రభుత్వం మళ్ళి చర్చల విధానం ప్రారంభించి మిస్టర్‌ పాడిసన్‌ 
ఆధ్వర్యంలో ఒక ప్రతినిదివర్గాన్ని దక్షిణాఫ్రికాలో పరిస్థితిపై ఫస్ట్‌ హాండ్‌ ఇన్ఫర్మేషన్‌ పొందటానికి పంపింది. ఇది 
జరగేలోపే, సౌతాఫ్రికా ఇండియన్‌ కాంగ్రెస్‌ ప్రతినిధి వర్గం ఇండియా వచ్చి,ఇక్కడి ప్రభుత్వ,ప్రజల సహాయం కోరింది. పాడిసన్‌ 
ప్రతినిధి వర్గం ఎళ్ళాక మళ్ళి సౌతాఫ్రికా పార్లమెంటరి ప్రతినిధి వర్గం ఇండియా వచ్చింది. ఈ బృందాల చర్చోపచర్చల వలన 


సరసభారతి ఉయ్యూరు 54 గబ్బిట దుర్గాప్రసాద్‌ 


రైట్‌ హానరబుల్‌ శ్రీనివాస శాస్తి 


సౌతాఫ్రికా యూనియన్‌ ప్రభుత్వం తాము ప్రవేశ పెట్టిన బిల్లుపై ముందుకు వెళ్ళుమని,పెండింగ్‌ లో బిల్లును పెట్టి 
ఉంచుతామని,ఇండియా ప్రభుత్వంలో, ప్రతినిధులతో సంపూర్ణంగా చర్చిస్తామని తెలియ జేసింది. ఇలా ఆబిల్లు తాత్కాలికంగా 
అటకెక్కి ఇండియన్లకు కొంత ఊరట కలిగించింది. 


సౌతాఫ్రికాకు ఇండియన డెలిగేషన 


ఇలాంటి పరిస్థితులలో సౌతాఫ్రికాకు ఇండియన్‌ డెలిగేషన్‌ సర్‌ మహమ్మద్‌ అబ్దుల్లా నాయకత్వంలో, ఫిరోజ్‌ సేత్నా,సర్‌ డి.ఆర్‌ 
సి లింద్భే,జార్జ్‌ పాడిసాన్‌,రైటానరబుల్‌ శ్రీనివాసశాస్తి సభ్యులుగా,జిఎస్‌ బాజ్‌ పాయి సేక్రేటరిగా వెళ్ళింది. శాస్త్రి సర్వ 
సమర్ధతను గుర్తించి ఆయన తప్పక ఉండాలని పంపింది. శాస్త్రి చాల వినయంగా హబిబుల్లాకు ఐ సి ఎస్‌. కేడర్‌ బ్రిటీష 
మెంబర్‌ ను అపాయింట్‌ చేయమని కోరగా,కార్చెట్‌ ను వేసుకొన్నాడు. ఇంతమంది ఉన్నా శాస్తి కున్న ప్రాముఖ్యత 
ఆయనదే.. సౌతాఫ్రికా డెలిగేషన్‌ లో హెర్ట్‌ జాగ కమీషన్‌ లోని వారే ఉన్నారు. ఇంటీరియర్‌ మినిస్టర్‌ మలాన్‌ డెలిగేషన్‌ చైర్మన్‌. 
1927ఫిబ్రవరిలో పరిష్కారానికి నిబంధనలు కేవ్‌ టౌన్‌ లో జరిగిన రౌండ్‌ టేబుల్‌ కాన్ఫరెన్స్‌ లో కుదిరాయి. ఇందులో పాశ్చాత్య 
జీవన విధానం కొనసాగాలి. సౌతాఫ్రికాలోని ఇండియన్లు పడమర స్టాండర్డ్‌ లకు ఇష్టపడితే అవలంబించ వచ్చు. ఇండియన్‌ 
సెటిలర్స్‌ ఉన్నతికి కొన్ని ప్రోగ్రాములు అమలు చేయాలి.. వీరు అక్కడి ఏ వర్గం వారికన్నా ఎనక బడి ఉండరాదు. ఇమ్మిగ్రేషన్‌ 
బిల్‌ ను ఉపసంహరించాలి. ఎజెంట్‌ జనరల్‌ ఆఫ్‌ థి ఇండియా గవర్నమెంట్‌ ను రెండు ప్రభుత్వాల మధ్య సహకారం కోసం 
నియమించాలి. ఈ కేప్‌ టౌన్‌ అగ్రిమెంట్‌ ఒక చారిత్రాత్మక విజయం రెండు ప్రభుత్వాలకు. దక్షిణాఫ్రికా ఇండియన్‌ లు చాలా 
సంతోషిస్తారని శాస్త్రి ముందే ఊహించాడు. వీడ్కోలు సమావేశంలో శాస్తి “మేము కేప్‌ టౌన్‌ ను ఎంలో సంతోషంలో సంతృప్తి తో 
వదిలి ఎడుతున్నాం. ఇక్కడి ఇండియన్లు చక్కగా దిన్ని అమలు పరిస్తే భవిష్యత్తు పూర్తి ఆశావహంగా ఉంటుంది “అన్నాడు 
డర్చాన్‌ లో -”ఇండియా సౌతాఫ్రికాల మధ్య అనుబంధం పై ఒక నూతన యుగం ఆవిష్కారమౌలోంది. యూనియన్‌ 
గవర్నమెంట్‌ believe in and adhere to the principle that it is the duty of every civilized government to 


devise ways and means and take all possible steps for the uplifting of every section of their 
permanent population to the full extent of their opportunity and accept the views that,in provisions 
of educational and other facilities the considerable number of Indians who will remain part of the 
permanent population should not be allowed to lag behind other sections of the people “ అంటూ ఒక 


దార్శనికునిలా శాస్త్రి మాట్లాడాడు. 


శాలి ౧భశత॥టు...! భారత ప్రభుత్వం తరఫున మొదటి ఏజెంట్‌ జనరల్‌ ను 
న. "  సాతాప్రికా లో నియమించటానికి శాస్త్రి పేరునే అందరూ 
ఏకగ్రీవంగా బలపరచారు. సి ఎఫ్‌ ఆండ్రూస్‌ చెప్పినట్లు 

“Saintly man,who more than any other,by his 


work of healing and reconciliation made the 
Cape Town agreement possible “జనరల్‌ హీర్త్‌ జాగ్‌, 


డా మలాన్లు కూడా సర్వ సమర్థుడు శాస్త్రి ఏ అని 


సరసభారతి ఉయ్యూరు గబ్బిట దుర్గాప్రసాద్‌ 


రైట్‌ హానరబుల్‌ శ్రీనివాస శాస్తి 


ఆహ్వానించారు. సౌతాఫ్రికా ఇండియన్లు ఆయన రాకకోసం ప్రార్థనలు చేశారు. వైస్‌ రాయ్‌ కూడా శాస్తి వైపే మొగ్గాడు. గాంధీ 
శాస్త్రి మాత్రమే అంతటి బాధ్యత నిర్వహించగలడు అని అభిప్రాయ పడ్డాడు. 1927ఏప్రిల్‌ ఆరున శాస్త్రికి ఒక లేఖ 
పంపుతూ గాంధి -”జబ్బు లో ఉన్న మనిషి రాస్తున్న లేఖ ఇది. నిన్ను బెంగుళూరు లో చూడాలని,నా దావా పై పట్టుపడ 
తావని ఆశ పడ్డాను. కానీ అది జరగలేదుఇప్పటికీ. నువ్వు సౌతాఫ్రికాకు వెళ్ళకపోతే అక్కడి ఇండియన్ల హృదయాలు 
క్షోభిస్తాయి. వైస్రాయ్‌ ఇర్విన్‌ ఉన్నంతవరకు ఆటంకాలు ఉండవు ఆయనకు నువ్వు బాగా తెలుసు. నువ్వు మళ్ళీ ఆలోచించి 
ఒక్క ఏడాది అక్కడ ఉండాల్సి వచ్చినా తప్పకుండా ఎళ్యు ఇది అందరి అభిమతహం “నువ్వు మాత్రమ ఆ ఒప్పందాన్ని 
సర్వ సమర్ధంగా ప్రారంభించి పూర్తి చేయగలవు. "అని రాశాడు ఈ ఉత్తరం శాస్త్రికి ఎయ్యేనుగుల బలం వచ్చినట్లయి ఎళ్ళ 
టానికి అంగీకరించాడు. 


కేప్‌ టౌన్‌ అగ్రిమెంట్‌ 


అట్టహాసంగా జరిగిన వీడ్కోలు సభల తర్వాత శాస్తి బొంబాయి కి 1927జాన్‌ ఎనిమిది చేరి,దేలగోవా బే 27చేరాడు. 
మూడు వారాల ప్రయాణంలో తన మిషన్‌ విషయమై కూలంకషంగా మూలాలకు వెల్లి ఆలోచించాడు. ఇండియా కు తిరిగి 
వచ్చాక ఎంపిక చేయబడిన కొందరి సమక్షంలో శాస్త్రి -”సముద్ర ప్రయాణం ఎంతో లోతుగా ఆలోచించటానికి బాగా 
తోడ్పడటం ఆశ్చర్యంగా ఉంది.”అని చెప్పాడు. చర్చల సరళి ఎలా ఉండాలన్న దానిపై చాలా మననం చేశాడు. ప్రేమనిచ్చి 
ప్రేమ పొందాలనుకొన్నాడు. తన వ్యక్తిత్వం తన మిషన్‌ కు అడ్డు రాకూడదు అనుకొన్నాడు. భారత రాయబారిగా తన తీరు 
తెన్నులు ఉంటూ అందరి సహకారం పొందాలి. ఓపిక ప్రశాంతత తోనే కార్యసాధన కావాలి -”6౦ not return an angry 
word for an angry word,try to see the better side of things and while “అన్నట్లు కార్యసాధకుడుగా తానూ 
ఉండాలని భావించాడు . భ ర్హుహరి చెప్పినట్లు అవతలివారి తప్పులను మర్చిపోయి,దాన్నిగురించి ఎప్పుడూ 
మాట్లాడకుండా,తనగురించి వ్యతిరేకంగా చెప్పినా సరే సంయమనం లో వర్తించాలి అనుకొన్నాడు. ఇవన్నీ శాస్త్రిలో ఉన్న 
సహజ లక్షణాలే. వీటిని మరింతగా ప్రస్ఫుటంగా ప్రదర్శించి భారతీయ పురాతన నాగరకత ను ప్రదర్శించి కార్య సాధకుడవాలి 
అని నిశ్చయించుకొన్నాడు. 


దక్షిణాఫ్రికాలో జాతుల మధ్య పక్షపాతం పాతుకు పోయింది. కేప్‌ ప్రావిన్స్‌ ను సేసిల్‌ రోడ్స్‌ పాలసి ప్రకారం పాలిమృబడులోంది. 
భారతీయులకు పెద్దగా ఇబ్బందులు లేవు.ట్రాన్స్‌ వాల్‌ లో తెల్లజాతి గర్వం రాజ్యమేలుతోంది, నల్లజాతి పై తీవ్రమైన చులకన 
భావం ఉండటంలో ఇండియన్లు విపరీతంగా బాధలు అనుభవిస్తున్నారు. ఇక్కడ నల్లజాతి వారు ఫుట్‌ పాత్‌ లపై నడిచే 
హక్కు లేదు,ట్రాములలో అక్కరాదు.పోస్టాఫీస్‌ లలో తెల్లవారికి నల్లవారికి వేర్వేరు కౌంటర్లు ఉంటాయి. గోల్డ్‌ లా,టౌన్‌ షిప్‌ లా 
అనుసరించి ఇండియన్లకు భూమి హక్కులేదు. గోల్డ్‌ ఏరియాలో నివసించే హక్కు కూడా లేదు. నటాల్‌ లో ఇంత దారుణంగా 
లేదు పరిస్థితి. చిన్నదే అయినా ఆ రాష్ట్రంలో ఇండియన్‌ జనాభా బాగా ఎక్కువే. 1870లోనే ఇక్కడికి ఇండియన్లు లేబర్‌ గా 
పని చేయటానికి ఇండియానుంచి మొట్టమొదటగా వచ్చారు. వారు వచ్చేనాటికి నటాల్‌ అంతా అడవి. కీకారణ్యం,చిత్తడి నేల 
మలేరియా ప్రాంతం..ఇక్కడికే బానిసలుగా వచ్చి దీన్ని బృందావనం చేశారు ఇండియన్స్‌. ఇక్కడిఇండియన్లు భూములు 


సరసభారతి ఉయ్యూరు 56 గబ్బిట దుర్గాప్రసాద్‌ 


రైట్‌ హానరబుల్‌ శ్రీనివాస శాస్తి 


కొనుక్కున్నారు యజమానులయ్యారు. కొందరు చాల భూమిని కొని హక్కుదారులయ్యారు. కానీ ఇండియన్‌ లకు ఇక్కడి 
రైళ్ళలో ట్రాములలో ప్రయాణించే హక్కు లేదు. ఇది చట్టంలో లేకపోయినా ఆచరణలో అమలుగా ఉంది. పిల్లలకు విద్య 
సంస్థలలో అసమానత ఉంది. 


ఇన్ని వైరుధ్యాలున్న సౌతాఫ్రికాలో,కేప్‌ టౌన్‌ అగ్రిమెంట్‌ ఒక్కటే 

ఆశావహంగా కనిపించింది శ్రీనివాస శాస్త్రికి. కొత్త డిప్లమసిలో 

చాకచక్యంతో సమస్యలకు ఆశావహమైన ఫలితాలు సాధించాలని 

. నిర్ణయించుకొన్నాడు శాస్తి. ఆదిలోనే హంసపాదు అన్నట్లు శాస్తికి 

Kk: [1 5 అక్కడ వెళ్ళగానే హోటల్స్‌ లో వసతి సౌకర్యం లభించలేదు.. కొద్దికాలం 

స్త లోనే ఆయన ప్రతిభ వ్యక్తిత్వాలవల్ల ఈ ఇబ్బంది తీరిపోయింది. 

సో! ప్రిటోరియాలో మొదట ప్రసంగిస్తూ శాస్తి -”అగ్రిమెంట్‌ ఒక మంచి రాజీ 

అని “అది మన రాజకీయ అభివృద్ధికి ఆత్మ లాంటిది” అన్నాడు. 

భారతీయులను సత్యమార్గంలో నడవమని, విశ్వాసంలో ప్రవర్తించమని 

కోరాడు. జోహాన్స్‌ బర్గ్‌ లో మేయర్‌ ఇచ్చిన విందు సమావేశంలో 

దక్షిణాఫ్రికాలోని యూరోపియన్లు తమ సోదర ఇండియన్‌ లపై ఆత్మ 

సాక్షిగా మనస్సాక్టిగా ప్రవర్తిన్చేట్లు మారాలని కోరాడు. ఈ భావం 

దక్షిణాఫ్రికా డెమినియన్‌ లో అంతటా వ్యాపించెట్లు చేయటంలో 

వాళ్ళకున్న ఇబ్బందులు తనకు తెలుసు అన్నాడు. నటాల్‌ విట్నెస్‌ పేపర్‌ లో we plead for forbearance and 
charity,even where we do not command friendship and co operation “అని రాశాడు. డర్బన్‌ లో విశేష జన 
సమూహం లో మాట్లాడుతూ తానూ నూటికి నూరుశాతం ఒప్పందానికి కట్టుబడి ఉండటానికే వచ్చాను అని హామీ ఇచ్చాడు. 
దినితర్వాత చాలా చోట్ల ప్రసంగించమని ఆయనపై వత్తిడి తెచ్చారు అక్కడి వాళ్ళు. ఎందటో స్నేహితుల్ని 
సంపాదించుకొన్నాడు. గవర్నర్‌ జనరల్‌ ఆఫ్‌ ఎల్లోన్‌,ప్రధాని హీర్త్‌ జాగ్‌ హాఫ్మేయర్‌,మలాన్‌ లు ఈ స్నేహితులలో 
ముఖ్యులు. జడ్డిలు బిషప్పులు ఎడిటర్లు రచయితలూ, పారులు అందారూ ఆయనకు అత్యంత సన్నిహితులయ్యారు He 


became a beloved and honoured patriarch “. 


సింహ సద్రుశుడు శాస్తి ప్రతిరోజూ అనెకసమస్యల ను పరిష్కరించాడు. ఎక్కడ మాట్లాడినా “Up lift clause of the 
Cape Town agreement,” అనే మాటను హైలైట్‌ చేసేవాడు. ఆయన ప్రాధమిక దృష్టి అంతా విద్యమీదనే కేంద్రీకరించాడు. 
నటాల్‌ లో దారుణంగా ఉన్న విద్యా వ్యవస్థలో లోపాలను గుర్తించి సరి చేయటానికి యూనియన్‌ ప్రభుత్వం ఒక ఎంక్వ్వారి 
కమిషన్‌ ను ఏర్పాటు చేసింది. దాన్ని తిరస్కరించింది నటాల్‌ అడ్మిణి స్ట్రేషన్‌.. శాస్త్రి డా మలాన్‌ కలవటానికి 
వెళ్ళినప్పుడు ఆయన నిస్సహాయత ప్రకటించాడు. శాస్తిని ప్రసంగాలతో విషయాలను ప్రజా దృష్టికి తీసుకు 
వెళ్ళమని, ఇండియన్‌ వ్యతిరేకుల మనసుమార్చే ప్రయత్నం చేయమని కోరాడు. శాస్తి ఎంటనే గవర్నర్‌ జనరల్‌ ఎరల్‌ ఆఫ్‌ 
ఎల్లోన్‌ నుకలిసి మాట్లాడగా ఆయన చాలా సహాయకారిగా మాట్లాడాడు. ఒక విందు ఏర్పాటు చేసి నటాల్‌ అడ్మిని స్ట్రేటర్‌, 
జార్జి ఫ్లోమాన్‌ నుకూడా ఆహ్వానించాడు. విందు అయ్యాక ఈముగ్గురు ఇండియన్‌ సమస్యపై కూర్చుని మాట్లాడుకొన్నారు. 


సరసభారతి ఉయ్యూరు 57 గబ్బిట దుర్గాప్రసాద్‌ 


రైట్‌ హానరబుల్‌ శ్రీనివాస శాస్తి 


ఫ్లోమాన్‌ సేవలను మెచ్చుకొంటూ గవర్నర్‌ జనరల్‌ ఎడ్యుకేషన్‌ కమిషన్‌ ఎర్పాటు చెప్పాడు. మిగిలిన పనిని శాస్విని 
చెయ్యమన్నాడు. ఆశ్చర్యకరంగా అతడు కమిషన్‌ వేయటానికి సిద్ధపడ్డాడు. మధ్యలో కొన్ని అవాంతరాలు వచ్చినా 22-9- 
1927 న శాస్త్రి పుట్టిన రోజు కానుకగా ఎడ్యుకేషన్‌ కమిషన్‌ ప్రకటించబడింది. కానీ అందులో ఉన్న సభ్యులను ప్రకటించగానే 
నిరాశ పడ్డారు. విద్యా వేత్తలైన డాక్టర్‌ కిచ్చు,మిస్‌ గార్జాన్‌ అందులో మెంబర్స్‌ గా నియమించినదుకు కొంచెం ఉపశమనం 
కలిగింది. వీళ్ళిద్దరూ తీవ్ర కృషి చేసి అన్ని విషయాలు సాకల్యంగా తెలుసుకొని ఇండియన్‌ లకోసం నటాల్‌ అడ్మినిస్ట్రేషన్‌ 
చేసింది శూన్యం అని తేల్చి చెప్పారు. పైగా ఇండియన్‌ ఎడ్యుకేషన్‌ కోసం కేటాయించిన సబ్సిడి డబ్బును యూరోపియన్‌ 
ఎడ్యుకేషన్‌ కు మరలించారని ఎత్తి చూపించారు. 


శాస్త్రి కాలేజ్‌ 


ఆ కమిషన్‌ తుది నిర్ణయం -ఇండియన్లకు విద్యమీద ప్రభుత్వం ఇచ్చేసబ్సిడీ అంతా ఇండియన్లకే ఉపయోగించాలి. 
దీని అభులు వలన నటాల్‌ ఇండియన్ల విద్యా వ్యాప్తి అతి వేగంగా జరిగింది. ఇండియన్ల స్వీయ సహాయం బాగా 
పెరగాలి అని భావించి వారిని 20 వేలపౌన్ల డబ్బును విరాళంగా అందించి ఒక కాలేజ, హాస్టల్‌ స్థాపించముని కోరాడు. 
దీనికి విశేష స్పందనలభించింది. కాని సల విషయంలో ఇబ్బందు లెదురైనా శాస్తి వ్యక్తిత్వ ప్రతిభతోఅదీ 
అనుకూలించి, మెట్రోపాలిటన్‌ ఆఫ్‌ ఇండియా అయిన ఫోస్సీ ఎెస్ట్‌ కాట్‌ టూర్‌ ఎళ్ళబోతూ శాస్తి పూనుకోన్నది 
యహాత్తరకార్యం అన్కిదానికి యూటలలో అభినందిన్నాటానికి ఇంగ్లీష్‌ డిక్షనరీలో మూటలు దొరకలేదని,డర్చాన్‌ రిజిష్ట్రార్‌ 
నుకాని గుమాస్తాను కాని శాస్తి స్వయంగా కలిసి మూట్లాడితే స్థలం ఎంటనే కేటాయింపు జరుగుతుందని సలహా 
చెప్పాడు,”। have been completely Sastricised “అన తముహదానందాన్ని ప్రకటించాడు. 24-8-1928 న నటాల్‌ 
అడ్మినిస్ట్రేటర్‌ సర్‌ జార్జి ప్రోయాన్‌ “శాస్తి కాలేజ్‌'కి శంకుస్థాపన చేశాడు. ఈ ఫంక్షన్‌ కు యూరోపియన్లుకూడా బహుళ 
సంఖ్యలో హాజరవటం విశేషం. వచ్చిన వారిలో పెద్ద హోదా ఉన్న వారు ఉండటం మేరీ విశేషం. కాలేజి నిర్మాణం 1929 
లో అనుకొన్నట్లుగా పూర్తీ అయి శాస్తి ఇండియాకు బెళ్లినతర్వాత గవర్నర్‌ జనరల్‌ ఎరల్‌ ఆఫ్‌ ఆల్త్‌ లోన్‌ 
ప్రారంభోత్సవం చేశాడు. ఇది అద్భుత విజయం శాస్త్రికి. ఇండియన్లు కూడా తయ అభివృద్ధికోసం విద్యా వ్యాప్తికోసం 
కృషి చేయటం శాస్తి సాధించిన ప్రగతి. 


అక్కడ అక్షరాస్యత ఇండియన్‌ లలో 
పెరగటానికి,విద్యాభి వృద్ధికి, పారిశుధ్యానికి, స్త్రీల 
ఉన్నతికి శాస్తి అవిరళ కృషి చేశాడు. సోషల్‌ సర్వీస్‌ 
లెగ్‌,చైల్సి ఎెల్ఫేర్‌ అసోసియేషన్‌ లను స్థాపించాడు. 
అనునిత్యం మరింత పరిశుభ్రతకు జుయన స్థితి మెరుగు 
దలకు కృషి చేయయని కోరేవాడు. మున దేశంలోని 


సంపన్నులను స్కూల్స్‌ హాస్పిటల్స్‌ 


సరసభారతి ఉయ్యూరు 58 గబ్బిట దుర్గాప్రసాద్‌ 


రైట్‌ హానరబుల్‌ శ్రీనివాస శాస్తి 


నిర్మాణాలకు,అక్కడి సోదర పేదల సంక్షేయానికి ముందుకు రావాలని ప్రోత్సహించాడు. శాస్తి ఎప్పుడూ మున కున్న 
ఆసక్తులను పరిరక్షించాలని తపన చెందాడు. అక్కడి వారు వాలుగా ఉన్న అగ్నిపర్వతం వై నివసిస్తునా రని ఎప్పుడు 
అది జాతి విద్వేషాన్ని ఎలిగ్రక్కుతుందో యనవారి అస్తిత్వాలను కూల్చేస్తుందో తెలియదని,కనుక అనుక్షణం జాగ్రత్తగా 
ఉండయని కోరాడు వారిని. అసిస్టేడ్‌ ఇమ్మిగ్రేషన్‌ స్కీం బాగానే ఉపయోగపడుతున్నా,ఇండియాకు తిరిగి ఎళల్మే వారి 
సంఖ్య గణనీయంగా ఉన్నా,అక్రయం గా ప్రవేశించిన ఇండియన్ల వై మాఫీ చేయటంలో ఎజెంట్‌ జనరల్‌ కు చాలా 
చిక్కులేర్చడ్డాయి. దీనికి పరిష్కారం ఇమ్మిగ్రేషన్‌ నిబంధనలను నిర్లక్ష్యం చేయటం మాత్రమె. దీనిపై ఇండియన్‌ అలో 
అభిప్రాయ భేదాలేర్చడినా,శాస్తి అక్కడ ఉండటం ఆయన స్ఫూర్తి యంతటైన ఆలోచనలలో వారందరికి క్షయా భిక్ష 
పెట్టటంతో సమస్య తేలికగా పరిష్కారయైంది. అక్రరుంగా పూర్వం నౌతాట్టకాకు వచ్చిన ఇండియన్స్‌ అందరికి 28-10- 
1928 లోపు వారంతా వ్రాతపూర్వకంగా ఒప్పుకొంటే వారందరికి క్షమాభిక్ష -కన్లోనేషన్‌ ప్రసాదిస్తానని డా-యలాన్‌ 
బాగ్జానం చేశాడు. 


యరొక సయస్య లిక్కర్‌ బిల్‌.దీనిప్రకారం 
బార్‌ లలో ఇండియన్లు పని 
చేయకూడదు. దీన్నిన్యాయ శాఖామంత్రి 
టేల్మాన్‌ రూస్‌ విషపూరిత ఆలోచనలో 
ప్రవేశ పెట్టాడు. అన్నిరకాల చర్చలు 
జరిగినా ఫలించక,శాస్తి వ్రైం మినిస్టర్‌ 
హీర్తి జాగ్‌ ను కలిసి విషయ వివరణ 
చేస్తూ, వేలాది ఇండియన్ల 
ఉపాధిపోతుందని వారంతా రోడ్డున పడి 
పోతారని వాళ్ళు పొట్ట కొట్టద్దు అని 
ఎవరించగా ఆయన సంతృప్తి ప్రకటించి 
బిల్లు లో ఆక్లాజ్‌ అంటే నిబంధన 
తొలగించటానికి ఒప్పుకోని అందరికి ఊరట కల్సించాడు. ఇదీ శాస్త్రి ప్రజ్ఞకు మురో నిదర్శనం. 


తర్వాత శాస్త్రి దృష్టి భూమిపై హక్కు,బ్యాపార అవకాశాలపై పెట్టాడు. తెల్లవారి అభిభుతానికి మరీ ఎరుద్ద్ధంగా 
ప్రయత్నిస్తే ఫలితం ఉండదని తెలుసుకొన్నాడు. కనుక తీబ్ర విముర్శలు,దాడి ఎదిలి కొంచెం ప్రక్కమూర్గాలను 
అనుసరించాడు. తానూ సాధించిన చిన్న చిన్న విజయాలనుఆయన అపహాస్యం చేసుకోలేదు. అలాంటి చిరు 
విజయాలే భవిష్యత్తులో భారీ విజయాన్ని సాధిస్తుందని నమ్మూడు. ఉన్నంతలో తెల్లవారికి నల్ల వారికి యధ్య మరింత 
సుహృద్భావం ఏర్పదడేట్లు చేయాలి. వీరిద్దరూ ఎన్నో దశాబ్దాలపాటు ఒకరిపై ఒకరు ఈర్ష్యా ద్వేషాలతో ఉన్నారు 
అది ఒక్కసారిగా పోయేదికాదు. కనుక చాలా నెమ్మదిగా ఓపికగా సమస్య మూలాల లోకి ఎెల్లి పరిష్కరించాలి.” 
హరిబరొగా పనులు సాధ్యంకావు. శాస్తి అమోఘ ఉపన్యాసాలకు దక్షిణాట్రకాలో ముంచ గిరాకీ ఉంది అతని వాగ్గాటి 


సరసభారతి ఉయ్యూరు గబ్బిట దుర్గాప్రసాద్‌ 


రైట్‌ హానరబుల్‌ శ్రీనివాస శాస్తి 


ఎవరినైనా మెప్పిస్తుంది. భారతీయ సంస్కృతిపై అక్కడ ఎన్నెన్నో ప్రసంగాలులస్పెల్‌ బౌండ్‌ ఆడియన్స్‌” యుందు 
చేశాడు,భారతీయ ఎేదాంతాన్ని క్రిస్టియన్‌ బిషప్పుల ప్రవచనాలను ఏకరువు పెట్టి మూట్లాడే వాదు. ఇవన్ని నల్ల -తెల్ల 
జాతులమధ్య పాతుకు పోయిన జాతి విద్వేషాన్ని తొలగించే ప్రయత్నాలే. ఇదేకాక ఇండో-యూరోపియన్‌ కౌన్సిల్లు 
ఎర్చాటు చేశాడు. వేటిలో బాగా ప్రభావ శీలురైన యూరోపియన్‌ జడ్జీలు బిషప్పులు ఎడిటర్స్‌,పార్లమెంట్‌ సభ్యులు 
వగైరాలున్నారు. అభివృద్ది శీలురైన ఇలాంటి వారితో సమాబేశాలు చర్చలు జరిపికొన్ని జటిల సమస్యలకు తేలిక 
పరివ్కా రాలుసాధించాడు. ఇలా నిరంతర ప్రయత్నాలతో యూరోపియన్‌ కమ్మూూనిటికి బాగా దగ్గరయ్యాడు శాస్త్రి. 
అక్కడి జు-జంతు ప్రదర్శన శాలకు కు ఒక ఎనుగు పిల్లను మైసూర్‌ మహారాజు ఇచ్చిన కానుకగా సయర్పించి 
తునసులను దోచుకొన్నాడు.దీనికి దర్చాన్‌ ప్రజలు మహా సంతోషం పొందారు. వారి హృదయాలలో పదిలంగా స్థానం 
సంపాదించాడు శాస్తి. 


కేప్‌ టౌన్‌ అగ్రిమెంట్‌ 


21-2-1928 న శాస్తి కేప్‌ టౌన్‌ అగ్రిమెంట్‌ వార్షికోత్సవసభ కేవ్‌ టౌన్‌ 
లోని నెల్సన్‌ హోటల్‌ లో జరిపాడు.జనరల్‌ స్మట్స్‌ ను ప్రత్యేకంగా 
ఆహ్వా నించాడుఅతడు అగ్రిమెంట్‌ లో మార్పులు 
చేసినందుకు,ఇండియాలో సైమన్‌ కమిషన్‌ ను బాయ్‌ కాట్‌ 
చేసినందుకు కోపంతో రాలేదు. కానీ అతని సౌతాఫ్రికన్‌ పార్టి 
వారోచ్చారు. పార్టీలకు అతీతంగా అగ్రిమెంట్‌ ఉన్నదని అందరూ 
సంతోషించారు. శాస్త్రి క్లుప్తంగా మాట్లాడి జనరల్‌ హీర్త్‌ జాగ్‌ ను డా 
మలాన్‌ ను అభినందించాడు -”ఈ మొత్తం కీర్తి ఇప్పుడున్న 
దక్షణాఫ్రికా ప్రభుత్వానికే దక్కుతుంది. నా దేశం నాప్రజలు ఇక్కడి 
ఇండియన్లు ఎంతలో గొప్పగా ఈ అగ్రిమెంట్‌ ను స్వాగతిస్తున్నారు 
అభినందనలు తెలియ ఖేస్తున్నారు. మొదట్లో చాలా వ్యరికేతంలో 
ఉన్న వాటినీ చాలా హృదయ పూర్వకంగా విస్త్పృత ప్రయోజనాల 

దృష్ట్యా ఇక్కడి వారు మనస్ఫూర్తిగా అమలు పరచటానికి ముందుకు రావటం ముదావహం. వారందరికి మా కృతజ్ఞతలు.. 
"అన్నాడు. తర్వాత ప్రైం మినిస్టర్‌ -”ఈ అగ్రిమెంట్‌ నాకూ నా ప్రజలకు గొప్ప గౌరవం తెచ్చి అందరికి మంచి సంతృప్తి 
కలిగించింది “అన్నాడు డా మిలాన్‌ “అనేక కోణాల దృష్ట్యా ఇది మహా ప్రయోజనకర అగ్రిమెంట్‌. దీని సాధనలో శాస్తి పడిన 


సరసభారతి ఉయ్యూరు 60 గబ్బిట దుర్గాప్రసాద్‌ 


రైట్‌ హానరబుల్‌ శ్రీనివాస శాస్తి 


మధనం ఫలించింది. ఆయన ప్రపంచ ప్రఖ్యాత గౌరవ నాయకుడే కాదు, ఆయన దానికి పూర్తిగా అర్హుడుకూడా.. ఈ అగ్రిమెంట్‌ 
సాధనలో మాత్రమేకాదు ఆయన వ్యక్తిగతంగానూ అంతటి గౌరవనీయవ్యక్తియే -”|16 15 one of of the most out 


standing examples in the world of personal self sacrificing devotion to high personal and patriotic 
ideals. He is a most illustrious representative of Indian nation —is of utmost value to the two nations.. 
“శాస్త్రి రాక దక్షిణాఫ్రికా ప్రజల కనువిప్పు కలిగించింది,అసలైన భారతీయత అంటే ఏమిటో నిరూపించింది. స్మట్స్‌ దీన్ని పార్టీ 


సమస్యగా భావించి ఉండకుండా ఉంటే బాగుండేది “అన్నాడు పాట్రిక్‌ డంకన్‌. శాస్త్రి అద్భుత వక్త మహా విజ్ఞాన ఎత్త,దక్షిణాఫ్రికా 
ప్రజలకు ఆరాధ్య నాయకుడు. అన్నాడుకూడా. 


దక్షిణాఫ్రికా పర్యటన ఏడాది గడువు పూర్తి అవుతూ ఉండటంతో,ఇక్కడి ఇండియన్‌ కమ్యూనిటి మహాత్మాగాంధీకి శాస్తిని 
మరికొంతకాలం ఇక్కడే ఉండేట్లు చేయమని అర్జెంట్‌ ఉత్తరాలు చాలా రాశారు. 26-2-1928 న గాంధీ శాస్తి కి ఒక జాబు 
రాస్తూ -”అక్కడి నీ గడువు దగరపడులోందని అక్కడి మనవాళ్ళు వణికి పోతున్నట్లు నాకు తెలిసింది,నాకూ అంతగానే 
వణుకు వస్తోంది కాళ్ళకు చెప్పులు లేకపోవటం వలన. అత్యవసరమైన నీ ఆరోగ్యం దృష్ట్యా,ఇప్పుడు అక్కడినుంచి రావాల్సిన 
అవసరం అర్ధం చేసుకొన్నాను వారికి బాధ,కష్టమూ అయినా నీ ఆరోగ్గం దృష్టిలో అవసరాం కూడా. ”||౦ one else can 
successfully replace you at the present moment “నువ్వు సాధించిన విషయం అమోఘం ఎవరూ పొందలేనిది. కానీ 
అంతగా వారి హృదయాలను గెలుచుకొన్న నీకు ప్రస్తుతం అక్కడినుంచి నువ్వురావటం నీకూ అక్కడి వారికీ శ్రేయస్కరం 
కాదు “అని పొంగిపోయి రాశాడు బోసినవ్వులాయన. గాంధీ కోరిక తీర్చి మరొక ఆరునెలలు అక్కడే ఉన్నాడు శాస్త్రి ఇంతకు 
పూర్వం కంటే మరింత ఉత్సాహంలో శక్తితో దేశమంతా తిరిగి భారీ సభలు నిర్వహించి ప్రజా హృదయాలను మరింతగా తన 
వాగ్దారలో ఆకట్టుకొన్నాడు. 50660 Africa bowed to the magic wand of Sastri “అంటే మంత్ర ముగ్ధుల్ని చేశాడు. 
అంతా సవ్యంగా జరిగినట్లు చెప్పలేముకాని కొన్ని సభలలో ఆసియా వాసులకు వ్యతిరేకులైనవారు సభను భగ్నం చేసే 
ప్రయత్నాలు చేశారు. కానీ తొణకని బెదరని వ్యక్తిత్వంలో వారి ఆటలు సాగకుండా చేశాడు శాస్త్రి. ఆయన సహాష్టుత గొప్ప 
ఫలితమిచ్చింది. ఒక సభలో అంతరాయం చేసిన ఒకడు సభ పూర్తి అవగానే కన్నీళ్ళతో ఏడుస్తూ శాస్త్రిని క్షమించమని 
వేడుకొన్నాడు మేయర్‌ అధ్యక్షత న క్లర్క్‌ డ్రాప్‌ సభలో యాంటి ఇండియన్‌ డిప్యూటి మేయర్‌,అతని స్నేహితులు లైట్లు 
ఆర్పేసి దుర్వాసన వెదజల్లే బాంబు --స్టింక్‌ బాంబు పేల్చారు. కంగారు పడవద్దనీ హాలులోనుంచి బయటికి రమ్మని కోరి శాస్తి 
ఆరుబయట మీటింగ్‌ జరిపి నవ్వుతూ-”! ౪/25 going to speak when we changed our venue (నవ్వు Jupon 
another phase of the agreement “అంటూ నవ్వుల పువ్వులు పూయించి దుర్వాసననను పరిమళ భరితం చేశాడు. 
డిగ్నిఫైడ్‌ గా,కలవరం చెందకుండా ఉండటం విశ్వవ్యాప్త ప్రశంసల జల్లు కురిసింది. జరిగిన దానికి మేయర్‌ క్షమాపణ చెప్పి 
పట్టణంలోని కొందరు ప్రముఖులే ఈ అలజడికి కారణమన్నాడు. ప్రభుత్వం ఎంటనే తీవ్రంగా స్పందించి వాళ్ళను 
గుర్తిన్చిశాస్త్రికి, భారత ప్రభుత్వానికి క్షమాపణ చెప్పించింది. శాస్త్రి భారత ప్రభుత్వానికి ఒక కేబుల్‌ పంపుతూ జరిగిన 
సంఘటనను మర్చిపోయి వాళ్ళను క్షమించమని కోరాడు. 


దక్షిణాఫ్రికా రైటానరబుల్‌ శ్రీనివాస శాస్త్రిని ఒక మహర్షిగా నాయకుడిగా ఒక గురువుగా గౌరవించింది. ప్రొఫెసర్‌ బెల్‌ శాస్తి 
ఆధ్యాత్మిక విద్యా ప్రసంగాలు విని తన్మయుడై అభిమానియై ఫిలాసఫీ,మతం, కళ అన్నీ ఆయనకు వాచో విధేయాలు లు - 
అన్నిటిని రంగరించి గొప్పగా మాట్లాడే నేర్చున్నవాడు. ఒకప్పుడుఇవన్నీ ప్రాచీన గ్రీసు దేశం లో ఉండేవి దురదృష్టవశాత్తు 


సరసభారతి ఉయ్యూరు 61 గబ్బిట దుర్గాప్రసాద్‌ 


రైట్‌ హానరబుల్‌ శ్రీనివాస శాస్తి 


ఇప్పుడు అవి పశ్చిమ యూరప్‌ లో కనిపించటమే లేదు”అన్నాడు. బిల్‌ ప్రశంసను మహాత్మాగాంధీ “యంగ్‌ ఇండియా 
“పత్రికలో యధాతధంగా ప్రచురించి —These lectures are perhaps his greatest and most permanent 
contribution to the Indian cause in South Africa “అని శ్లాఘించాడు. వీడ్కోలు పార్టీలలో పత్రికలన్నీ శాస్తి 
బహుముఖీన ప్రతిభను చాలా విశేషంగా ప్రచురించాయి. నటాల్‌ విట్నెస్‌ పత్రిక —ItI5 not too much to say that 
Sastri is one of the worlds ‘few statesmen “అన్నది. కేప్‌ టౌన్‌ పత్రిక -SAsrtI 15 2౧౧0౧8 the greatest English 


speakers in the English tongue,a natural orator with a most effective delivery. Slowly, with a sure 
choice of words,his speeches drop upon the ear,each sentence verbally perfect “ అని అంటే, ది రాండ్‌ 


దిలి మెయిల్‌ “Sastri amongst us has been a great intellectual and moral stimulus to this country and 


for that as well as for his great personal charm and distinguished statesmanship. He is a veritable 
store -hous of learning “అని కీర్తించింది. 


రాయబారిగా 


ప్రముఖ పత్రికలు రాసినట్లి నటాల్‌ అడ్వైజర్‌ పత్రిక -ఇది మిస్టర్‌ శాస్తి గారి రాజ్యపాలన అనిపించింది -రీన్‌ ఆఫ్‌ శాస్తి. 
ప్రభుత్వాలు ముఖ్యంగా బ్రిటీష ప్రభుత్వాలు విషయాలను ప్రభావితం చేయలేకపోయాయి. కానీ శాస్త్రి స్వరం ఈ ప్రాంతపు 
మొదటి ఎజెంట్‌ గా జీనియస్‌ గా ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టి మొనగాడనిపించాడు. ఆయన ప్రతిభను పొగడటానికి మాటలు 
లేవు. ఆయన ఇక్కడ ఉన్నకాలం లో “the great man of South Africa,the ablest orator,the shrewdest 


diplomat,the most accomplished interpreter of civilization of India that we have ever had in our 
Midst “ అని రాస్తే,ది ప్రిటోరియా న్యూస్‌ -it I$ a 6601065 thing that the two best English speakers are not 


English men,one is a Dutch man Hofmayr,and the other is an INDIAN —Right Hounarable Srnivsa 
Sastri. Hofmeyr has the easier style —he is fast and free.while Mr. Sastri is slow and deliberate but 
Shastri has the ASQUITHIAN gift of compression which goes along with the choice of the inevitable 
wంrld. ” అని ఆకాశానికి ఎత్తేసింది. 


సరసభారతి ఉయ్యూరు గబ్బిట దుర్గాప్రసాద్‌ 


రైట్‌ హానరబుల్‌ శ్రీనివాస శాస్తి 


అదనంగా ఉన్న ఆరునెలల తర్వాత శాస్త్రి ఇండియాకు తిరిగి ఎల్ళే 
ఆలోచనలో ఉంటే మహమ్మద్‌ హబిబుల్లా, ఆయనకు అత్యంత 


ee on ఉచితమనైన సత్కారం చేయాలనుకొని .6.5.1 అందించాలని భావించి 


THERAMAYANA .. 
 THERTHON-V.S. SRINIVASA SASTRI చూచాయగా శాస్త్రి చెవిన వేయగా శాస్త్రి మర్యాదగా తిరస్కరించాడు. 


30-9-1928 న శాస్త్రి ఆయనకు ఒక ఉత్తరం రాస్తూ -నేనిక్కడ చేసిన 
సేవకు మీరూ వైస్‌ రాయ్‌ చూపిన ఆదరం నాకు గొప్ప మన్నన. మీరు 
నాకు అందజేయలనుకోన్నది నా అతిసాధారణ జీవితానికి చాలా పెద్దది 
అతి విలువైనది. నా సేవలతో నేను అజ్ఞాతంగానే 
ఉండాలనుకొంటాను,కనుక నన్ను అపార్థం చేసుకోరని_ పూర్తిగా 
నమ్ముతున్నాను “అని చెప్పాడు. అక్కడున్న చివరి నెలలలో శాస్తి 
తానూ చేసిన పనులణను ఎకీకృతం-కన్సాలిదేట్‌ చేశాడు. అది 
ఇండియన్‌ లమధ్య అత్యంత ప్రశాంతమైన కాలం, వారికీ యూరోపియన్లకు 
మధ్య స్నేహ సంబంధాలు చిగురిస్తున్న తరుణం. అంతటి సుహృద్భావ 
ప్రశాంత వాతావరణంలో శాస్త్రి 1929 జనవరిలో ఇండియాకు తాను ఒక 
రాయబారిగా సాధించిన విజయ గౌరవాలను తలచుకొంటూ ఇండియా కు తిరిగి వచ్చాడు. 


శాస్త్రి అంబాసడర్షిప్‌ ను గుర్తుకు తెచ్చుకొంటూ హాఫ్‌ మేయర్‌ -ఆయన ఒక కొత్త విధానం ప్రవేశపెట్టి దక్షిణాఫ్రికా ప్రజలందరి 
మనసులను ఆక్రమించాడు. ఆయన భారత దేశాన్ని ఆవిష్కరించి చూపిన దార్శనికుడైన మహా వక్త. మాకు ఇండియా గురించి 
అక్కడి ఉత్కుష్టసంస్కృతి గురింఛి ఆయన చెప్పేదాకా మాకేమీ తెలియదని మేము చెప్పటానికి సిగ్గు పడుతున్నాం. 


మళ్ళీ కెన్యా పోయింది 


ఇండియాకు తిరుగి రావటానికి కొన్ని నలల ముందు శ్రీనివాస శాస్తి మహాత్మా గాంధీకి ఒక ఉత్తరం రాస్తూ -”నాకు తిరిగి 
రావాలనే ఆదుర్దా ఎక్కువైంది. కానీ డోలాందోభనలో ఉన్నాను. అక్కడ ఇండియాకు నావసరం లెదు ఇక్కడ అవసరం 
ఎక్కువ. నా బాధలు కష్టాలతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేను. మైనారిటీల మధ్య చాలాకాలం ఉండి పోవటంలో,నన్ను 
అపార్థం చేసుకొని దూషిస్తారేమో ? ఇక్కడి పేరుప్రఖ్యాతులు, ప్రజాదరణ వదిలెేస్తేనేను నీటిలోంచి బయట పడ్డ చేపలాగా నా 
పరిస్థితి ఉంటుందేమో అనే భయమెక్కువగా ఉంది.మూలం లోనే ఏదో తేడా కొడులోన్టనిపిస్తోంది. నా వివేకం జాగరూకత నన్ను 
హెచ్చరిస్తున్నాయి. ”| aM impelled to seek betimes the safety of my natural environment(hot water 


Jand be take my self to my usual occupation(ploughing the sands of the sea”.అని బాధపడ్డాడు. శాస్తి 


సరసభారతి ఉయ్యూరు గబ్బిట దుర్గాప్రసాద్‌ 


రైట్‌ హానరబుల్‌ శ్రీనివాస శాస్తి 


ఊహించిన దానికంటే ఎక్కువగా కీడు జరిగింది. సౌతాఫ్రికాలో విజయం సాధిస్తే కెన్యా విషయం లోవెంటనే అపజయం 
పాలయ్యాడు. 


ఇండియాకు తిరిగి రాగానే శాస్త్రి అన్నామలై యూని వర్సిటి వైస్‌ చాన్సలర్‌ గా చేరాడు. దిన్ని శాస్త్రి ముఖ్య స్నేహితుడు 
ఆరాధకుడు రాజా అన్నామలై చెట్టియార్‌ స్థాపించాడు. కానీ చేరిన కొద్దికాలానికే ఇండియా ప్రభుత్వ ప్రతినిధిగా కెన్యా 
వెళ్ళాల్సి వచ్చింది. అక్కడి కెన్యా ఉగాండా తాంజనీక లమధ్య సామరస్యం సాధించటానికి హిల్బర్‌ -యంగ్‌ కమిషన్‌ టో 
చర్చలు జరపటానికి పంపబడ్డాడు. ఆకమిషన్‌ కామన్‌ రోల్‌ అండ్‌ సివిలైజేషన్‌ వోటు ను యూరోపియన్‌ జాతి ఒప్పుకొంటేనే 
అనే కండిషన్‌ మీద ప్రతిపాదించ బోతోంది. తనకు పూర్తి స్వేచ్చ కావాలని శాస్త్రి కామన్‌ రోల్‌ విషయం లో పట్టు బట్టాడు. కానీ 
శామ్యుల్‌ విల్సన్‌ కు కాలనీల సెక్రటరి ఆఫ్‌ స్టేట్‌ కల్నల్‌ ఆమే దానిపై చర్చించవద్దని రహస్యంగా చెవిలో చెప్పాడు . 
ఈవిషయంపై గాంధీకి ఒక సుదీర్హ ఉత్తరం 27-7-1929నరాస్తూ అక్కడి ఇబ్బందులు పూర్తిగా వివరించాడు -సారాంశం-” కిందటి 
మేలో నేనిక్కడి నుంచి వచ్చేముందు కామన్‌ రోల్‌ విషయమై నాకు పూర్తి స్వేచ్చ ఇచ్చారు. ఆమ్రే ముందే చెప్పిఉంటే విల్సన్‌ 
దానికి వ్యతిరేకంగా చేసి ఉండే వాడుకాడు. విల్సన్‌ దిన్ని రహస్యంగా తన యూరోపియన్‌ జాతికి ఇండియన్‌ జాతులకంటే 
ముందే లిక్‌ చేసి బయట పెట్టాడు. ఇది తెల్లవారికి ఆమోదం సంతోషం కలిగించావచ్చుకానీ మన వాళ్ళు ఆశలపై నీళ్ళు 
చల్లినట్లే. ఈ విషయం ఇండియా ప్రభుత్వానికి తెలిస్తే ఆమే తమల్ని ఎంత మోసం చేశాడో తెలుస్తుంది “. 


ఇండియా ప్రభుత్వం దీనిపై ప్రొటెన్ట్‌ చేసినా, శాస్త్రి పని అంత “వీజీకాదు 


v. 5 SRINIVASA SASTRI “.యూరోపియన్లు వాళ్ళు వోటుహక్కు విషయంలో మతపరమైనదిగా 


A SKETCH OF HIS LIFE 
1 ఉండటం లో పట్టనట్టే ఉన్నారు. ఇండియన్లు ఇది తర్వాత 


సంప్రదింపులకు నాంది అనుకొని వారూ అలానే ఉన్నారు. ఈ సమస్య 

శాస్త్రికి చాలా కష్టసాధ్యం, అసాధ్యం గా ఉన్నది. ఇక్కడి ఇండియన్లు శాస్తి 

. విషయంలో నమ్మకంగా విదేయులుగానే ఉన్నారు. ఈ విషయం గాంధీకి 

తెలియజేస్తూ శాస్తి -"”కష్టమైన పనిని అసాధ్యం చేయటంలో ఇండియన్‌ 

కమ్యూనిటి నన్ను మొదట్నించీ అనుమానిస్తోంది. చాలా సార్లు వాళ్ళ 

EE అపోహలు పోగొట్టి విశ్వాసం కలిగించాను. కానీ ఫలితం ఎండమావి గానే 

ఉంది. తనపై అపనమ్మకానికి కారణాలు తానూ రాజకీయాలలో తటస్తుడను,సర్వెంట్‌ ఆఫ్‌ ఇండియా వాడినీ,భారత ప్రభుత్వ 
దూత అవటం. ఇవన్నీ నేను వారితో ఇచ్చిపుచ్చుకొనే ధోరణిలో మాట్లాడినప్పుడు,శాసన సభలలో స్థానిక సంస్థలలో ప్రవేశం 


అప్పుడు బయట పడ్డాయి. ఏముంది ఇవ్వటానికి అని అడిగారు నన్ను. ఇవ్వాల్సింది అంతా మొత్తం ఊడ్చిసి ఇచ్చేశాం గా. 
కనుక ఇక రాజకానీ,రాయితీకానీ లేనేలేదు. కామన్‌ వోటుహక్కులోనే వారు ఎన్నికలో నిలబడి గెలిచారు. అప్పటిదాకా వారి 
పాలినీ [1.60 అంతే నాన్‌ కో ఆపరేషన్‌. కదా. నా ప్రసంగాలలో డిఫెన్స్‌ నే చూశారు. కానీ చిన్న చిన్న వాటికోసం మీకు 
ఇబ్బంది కలిగించను.. నైరోబిలో,మోమ్మాసాలో నేను నేను డిఫెన్స్‌ లో పడ్డాను. అది చాలా అవమానకరం. కానీ నా 
ఓర్చు,స్వభావం వలన నేను నేరస్తునికాను అని బయట పడ్డాను. "It was 2 negative benefit though | have never 
the confidence or the backing of our country men. “దీనికి లోలోపల నేను చాలా కుమిలిపోయాను. ఇదంతా నేను 


సరసభారతి ఉయ్యూరు గబ్బిట దుర్గాప్రసాద్‌ 


రైట్‌ హానరబుల్‌ శ్రీనివాస శాస్తి 


మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ౧౦€ much have been observed in my behavior. “అంటూ బాధా తప్త 


హృదయంలో మహాత్మునికి తన ఆత్మఘోష నివేదించాడు శాస్తి. 


తెల్లవారి గర్వంగా భాసించే లార్డ్‌ దేలామేరే మొదలైన యూరోపియన్‌ నాయకులలో శాస్తి మాట్లాడాడు. వాళ్ళు చాలా 
మర్యాదగా గౌరవంగా నిర్మొహమాటంగా మాట్లాడారు. కానీ ఆమ్రే కొట్టిన చీకటి దెబ్బ అసలైన చర్చలకు దారివ్వలేదు. 
అనారోగ్యంతో నే శాస్తి చాలాచోట్ల అనేక ప్రసంగాలు చేశాడు. యూరోపియన్లను స్నేహహస్తం చాచమని కోరాడు. 
ఇందియన్లలో గౌరవప్రదమైన రాజకి రమ్మని అర్థించాడు. తమ మనస్సులను వెనుకకు మరల్చుకోలేని వారితోనే ఇలా 
మాట్లాడాడు. మోచ్చూసాలో ఆయన ప్రసంగం ఉదాహరణ -”మిత్రులారా మా వారి విషయం లో ఉదారంగా ఉండమని మీ 
గుండె తలుపులు తెరచి మమ్మల్ని ఆహ్వానించి మిత్రత్వం చూపమని కోరుతున్నాను. మేమంతా మోడరేట్‌ మనుషులం. 
మాకోరికలు సమంజసమైనవి న్యాయబద్ధమైనవి గౌరవ ప్రదమైనవి. భారత రాజకీయాలలో నేను తటస్తుడనని ఇక్కడి పత్రిక 
నన్ను ఆక్షేపించింది. ఇక్కడ మీలో మోడరేట్‌ వారు అందరూ రండి. నాతోపాటు నేరస్తులైన వీరందరి కి నాది ఒక విన్నపం “ 
మంచికి సాక్షిగా మీ తలలు అవమానంతో వంచండి. మధ్యస్తులు తటస్తులు మోడరేట్‌ లు అని సిగ్గుపడకండి. ఏదైనా 
ప్రజాసమస్య వస్తే మోడరేట్‌ లు పూర్తిగా హృదయపూర్వకంగా సమస్యా పరిష్కారం చేస్తారు. నన్ను నమ్మండి “అని తన తటస్థ 


స్వభావం ఎలా మేలు చేస్తుందో విస్తృత విషయాలవిషయాలలో వివరించి వారి మనసులు గెలిచాడు శాస్తి. 


సరసభారతి ఉయ్యూరు గబ్బిట దుర్గాప్రసాద్‌ 


రైట్‌ హానరబుల్‌ శ్రీనివాస శాస్తి 


మొదటి రౌండ్‌ టేబుల్‌ సమావేశం 


గాంధీ కి రాసిన మరో ఉత్తరం లో శ్రీనివాస శాస్త్రి “కెన్యాలోని మన వారిపై నాకు ద్వేషం లెదు. అవకాశం వచ్చినప్పుడు వారికి 

సాయం చేయటంలో ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాను “అన్నాడు అలాంటి అవకాశం ఎంటనే వచ్చేసింది. 1931లో 
భారతప్రభుత్వం శాస్తినిబ్రిటీష పార్లమెంట్‌ లోని రెండు సభల సంయుక్త సమావేశం లో తూర్పు ఆఫ్రికా పై బ్రిటీష ప్రభుత్వం 
తెచ్చిన ప్రతిపాదనలపై సాక్ష్యం ఇవ్వటానికి ప్రతినిధిగా పంపింది. శాస్త్రి సాక్ష్యం బహు నిర్దుష్టంగా ధైర్యంగా 
సవాలుగా,విదేశాలలోని ఇండియన్ల పరిస్థితి రోజురోజుకూ దిగాజార్చేట్లు తెల్లవారికంటే న్యూనతగా ఉండేట్లు ఉందన్నాడు. 
మళ్ళీ జాయంట్‌ సెలెక్ట్‌ కమిటీ రిపోర్ట్‌ కామన్‌ రోల్‌ కు వ్యతిరేకంగా ఇండియన్లకు యూరోపియన్లకు మధ్య ప్రాతినిధ్య 
సమానతకు వ్యతిరేకంగా ఉన్నది. శాస్త్రి జాతి విభేడం సమనిపొతున్సనుకోన్నది మరీ పెచ్చు పెరిగినందుకు విపరితంగా 
బాధపడ్డాడు. దీనితో శాస్తి ఆరోగ్యం దెబ్బతిన్నది. కానీ మానసికంగా కుంగిపోలేదు. భగవద్గీతలో చెప్పిన సమానత్వ 
సామరస్యాలను పుంజుకొన్నాడు. 


మొదటి రౌండ టేబుల్‌ కాన్ఫరెన్స్‌ 
శ్వ సమయంలో ఇండియన్‌ లేబర్‌ పై రాయల్‌ 
| కమిషన్‌ మెంబర్‌ గా శాస్తి అప్పటికే 
లండన్‌ లో ఉన్నాడు. దీని నాయకుడు రైటానరబుల్‌ ఖే.హెచ్‌ విట్లే. అల్‌ బ్రిటీష సైమన్‌ కమిషన్‌ ను ఇండియాలోని రాజకీయ 
పక్షాలన్నీ లిబరల్స్‌ టో సహా బాయ్‌ కాట్‌ చేశాక,బ్రిటీష ప్రభుత్వానికి రాజ్యాంగ పురోగతి డొమినియన్‌ హోదా విషయాలలో 
ముందడుగు వేయటానికి వణికి పోతోంది. కొత్త వ్రప్రాయ్‌ ఇర్విన్‌ మానవత్వమున్నమనిషి, మనిషి బాధలు అర్ధం చేసుకొనే 
వాడు. కనుక జరిగిన నష్టాన్ని భర్తి చేయటానికి ఇండియాలో స్నేహ హస్తం చాచాల్సిన అత్యవసర పరిస్థితి వచ్చిందని 
గ్రహించాడు. ముఖ్యంగా “నాన్‌ కో ఆపరేటర్‌ “అయిన గాంధీలో సంప్రదింపులు జరపాలనుకొన్నాడు. బ్రిటీష్‌ వారి చిత్తశుద్ధిని 
ప్రదర్శించి ఇండియన్ల హృదయాలను గెలవాలనుకొన్నాడు. లార్జ్‌ రీడింగ్‌ కల్పించిన అఘాతం పూడ్చి స్నేహసేతువు 
నిర్మించటానికి పూనుకొన్నాడు. 1929 లో లండన్‌ కు సెలవుపై ఎళ్ళినప్పుడు కొత్త సెక్రటరి ఆఫ్‌ స్టేట్‌ ఎడ్‌ వుడ్‌ బెం ముందు 
తన ప్రపోజల్‌ పెట్టాడు. దీనికి అయిష్టంగా సరే అంటూ సైమన్‌ అభిప్రాయాన్ని ముందుగా తెలుసుకోవటం మంచిది అన్నాడు. 
మొదట్లో డొమినియన్‌ స్టేటస్‌ ను ఒప్పుకున్నా సైమన్‌ తర్వాత వ్యతిరేకించాడు. కానీ రౌండ్‌ టేబుల్‌ కాన్ఫరెన్స్‌ కు 
ఒప్పుకున్నాడు. అందువల్ల కమిషన్‌ రిపోర్ట్‌ ప్రభుత్వం ముందు ఉంచవచ్చుననే కారణంలో. దినిపై ప్రధానికి ఆయనకు చాలా 
కరెస్పాండెన్స్‌ నడిచింది కూడా. 


సరసభారతి ఉయ్యూరు గబ్బిట దుర్గాప్రసాద్‌ 


రైట్‌ హానరబుల్‌ శ్రీనివాస శాస్తి 


ఇర్విన్‌ అభిప్రాయాన్ని లిబరల్స్‌,కన్దర్వేటివ్‌ లూ అధిక సంఖ్యలో వ్యతిరేకించారు. బాల్ట్విన్‌ మాత్రం ఇర్విన్‌ ను 
సమర్థించాడు డొమినియన్‌ స్టేటస్‌ విషయంలో. దీనివలన బాల్ద్విన్‌ చర్చిల్‌ లమధ్య వ్యతిరేకత ఏర్పడింది. వ్యతిరేకతను 
తిరస్కరించి మాక్‌ డోనాల్డ్‌ 31-10-1931న ఇర్విన్‌ ఇండియా ఎల్లేముందు గజిట్‌ లో నోటిఫికేషన్‌ ఇచ్చాడు. మాంటేగ్‌ -చేమ్స్‌ 
ఫర్డ్‌ లసంస్కరణలను పేర్కొంటూ వైస్రాయ్‌ స్టేట్మెంట్‌ ఇలా సాగింది "ఇండియా రాజ్యాంగ ప్రోగ్రెస్‌ ప్రకారం డొమినియన్‌ స్టేటస్‌ 
సాధన ఉన్నది “. 


ఈ స్టేట్‌ మెంట్‌ ఇవ్వటానికి ముందు ఇర్విన్‌ చాలా జాగ్రత్తగా ఒక 

| చక్కని భూమికను అన్ని పార్టీలతోనూమహాత్మ గాంధీలోనూ సంప్రదించి 

కల్పించాడు. ఇర్విన్‌ ప్రకటన ను ఇండియాలో బాగా సమర్థించారు. 

ఇండియన్‌ పాలసిమీద బ్రిటీష వారు కక్కే విషానికి విరుగుడు కనిపెట్టాడు 

ఇర్విన్‌ అని సంలోషించారు. ఇర్విన్‌ మాటలలో -giving too little 

and giving it too late “. సరైన సమయంలో ప్రభుత్వం సరైన 

నిర్ణయం చేసింది. ఇక్కడ మనకు మహా సంతోషం అక్కడ బ్రిటన్‌ లో 

రాజకీయ పక్షాలమధ్య తీవ్ర అభిప్రాయ ప్రేలుడు జరిగింది ఇర్విన్‌ స్టేట్‌ 

మెంట్‌ పై. అక్కడి ప్రముఖులు లాయడ్‌ జార్డ్‌,బర్కెన్‌ హెడ్‌,ఆప్టిన్‌ చాంబర్లేన,చర్చిల్‌,రిడింగ్‌ వగైరా కాంగ్రెస్‌ లోని రైట్‌ వింగ్‌ 

నాయకులలో భారత దేశానికి సంపూర్ణ స్వరాజ్యం ఇవ్వటానికి పూర్తి మద్దతు కూడా గట్టారు. లాహోర్‌ కాంగ్రెస్‌ కోరినట్లు 

డొమినియన్‌ స్టేటస్‌ తోపాటు స్వాతంత్ర్యాన్ని రెండు నెలలోపే ప్రకటించారు. లండన్‌ లో రౌండ టేబుల్‌ కాన్ఫరెన్స్‌ కు కూడా 

ఆమోదించారు. సహాయ నిరాకరణ ఆతర్వాత ఉప్పు సత్యాగ్రహం గాంధీ అరెస్ట్‌ వేలాది వాలంటీర్ల అరెస్ట్‌ జరిగాయి రౌండ 

టేబుల్‌ కాన్ఫరెన్స్‌ లో ఎజెండా ప్రకటించాలని గాంధీ తోపాటు అరెస్ట్‌ అయిన దేశవ్యాప్త ప్రజలను విడుదల చేయాలని 

పట్టుబట్టారు. ఆసమయంలో శ్రీనివాస శాస్త్రి ఇంగ్లాండ్‌ లోనే ఉన్నాడు. గాంధీ -ఇర్విన్‌ లమధ్య మధ్యవర్తిత్వానికి సప్రూ 
జయకర్‌ లు ప్రయత్నించారు. కానీ ఫలించలేదు. కానీ మొదటి రౌండ టేబుల్‌ కాన్ఫరెన్స్‌ గాంధీ లేకుండానే జరిగింది. 


ఇండియన్‌ లేబర్‌ కమిషన్‌ 


ఇండియన్‌ లేబర్‌ కమిషన్‌ ప్రతినిధిగా లండన్‌ లో1930 ప్రారంభంలో ఉన్న శాస్తి సైమన్‌ కమీషన్‌ ప్రతిపాదనలను తిరస్కరిస్తూ 
అక్కడి పబ్దిక్‌ కు విషయాలు వివరిస్తూ అందిన ప్రతిచోటా ఉపన్యాసాలలో రాతల్లో తెలియబర్బాడు. కాంగ్రెస్‌ మాటవిని 
డొమినియన్‌ స్టేటస్‌ కు అంగీకరించమని బోధించాడు. ఆకమిషన్‌ వలన ఇండియాకు డోమినికల్‌ హోదా రాదనీ గట్టిగా వాదించి 
చెప్పాడు. లండన్‌ లోని ఈస్ట్‌ ఇండియా అసోసియేషన్‌ పత్రికలో “డొమినియన్‌ స్టేటస్‌ అనేది మాటిమాటికీ మారుతున్నా,దాని 
అవసరాన్ని అందరూ గుర్తించారు అది ఇండియాకు తప్పని సరి అని అభిప్రాయపడ్డారు. దానివల్లనే కామన్‌ ఎల్త బంధాలు 
దృఢమౌతాయని విశ్వ సించారు.జాతి విద్వేషం నశించాలని అందరూ కోరారు “అన్నాడు. ఇది చాలామందిని 
కదిలించి,అక్కడి రైట్‌ పార్టీలు దాన్ని ఒక ఆయుధంగా ప్రతిపక్షాలపై తీవ్రంగా ప్రయోగించాయి. శాస్తిని బాగా గౌరవించే రాజు 
అతని భావాలను అర్థం చేసుకొని సానుభూతి చూపాడు. ఈ విషయం పై శాస్త్రి తన సోదరుడికి ఉత్తరం రాస్తూ -”నిన్న జరిగిన 


సరసభారతి ఉయ్యూరు 67 గబ్బిట దుర్గాప్రసాద్‌ 


రైట్‌ హానరబుల్‌ శ్రీనివాస శాస్తి 


గార్డెన్‌ పార్టి లో నన్ను అక్కడి రాజ ప్రతినిదులందరికి పరిచయం చేశారు. రాజు గారు నాలొ మాట్లాడుతూ *| ౧2౪6 been 


reading your recent speech” అన్నారు. ఆయన సంతోషించారని అనిపించింది “అని రాశాడు. 


లండన్లోని “బిగ్‌ బిగ్స్‌” ల అభిప్రాయాన్ని డొమినియన్‌ స్టేటస్‌ కు అనుకూలంగా మార్చాడు శాస్తి. అందుకే అక్కడి గొప్ప 
ప్రభావం చూపే “మాంచెస్టర్‌ గార్జియన్‌”పత్రిక పూర్తిగా డొమినియన్‌ స్టేటస్‌ ను సమర్థించింది. శాస్త్ర కి ప్రస్తుతం గ.1.6. 
అంటి”గుండ్రబల్ల సమాటేశం” పై ఆశ ఎక్కువగా ఉంది. దాన్ని తృణీకరించినా, ముక్కలు చేసినా మన గమ్యం చాలా దూరం 
పెరిగిపోతుంది. అయినా R.7T.C.లో సీట్‌ కోసం చాలా జాగ్రత్తగానే ఉన్నాడు. అందులో మెంబర్‌ గా స్థానం పొందగానే 
తనమిత్రుడు వెంకటరామ శాస్త్రికి జాబురాస్తూ -”ఇప్పుడు మనకు జరుగబోయే అధ్వాన్నం గురించి భయపడాలి. నా 
ఆయుధాలన్నీ అయిపోయాయి. పేరు ప్రఖ్యాతులు కొంత ఉపయోగ పడవచ్చు. అడదిపోతే తల తిరిగినంత పని అవుతుంది 
“అన్నాడు.. ఒక వారం తర్వాత మళ్ళి సోదరుడికి -”ఈ కాన్ఫరెన్స్‌ ఇండియన్‌ రాజకీయ దౌత్యానికి పరాకాష్ట. ప్రతినిధుల 
సహనానికి,శక్తికి పరిక్ష. అత్యధిక అసాధారణ పరిస్థితు లలో చిన్న ఆశమాత్రమే “అని రాశాడు. 15-10-1930 న ఒక మిత్రుడికి 
“నీలానే నాకూ రౌండ్‌ టేబుల్‌ పై ఎక్కువ ఆశలేదు. కానీ పూర్తి విశ్వాసంలో పాల్గొనాలి. అదే మా గురు గోఖలే గారి అంతరార్ధం 
-ఆయన అంటారూ —WeE ౧౧౮౪51 serve through our failures,more fortune people may serve through their 
success “అని. ఇండియాకు ముఖ్య శత్రువు బ్రిటీష వారి మొండి పట్టుదల. వాళ్ళకూ ఇండియాలోని మతవాదులకు పెద్ద 
తేడా లెదు. ”అని రాశాడు. 


ఇండియన్‌ రౌండ టేబుల్‌ కాన్ఫరెన్స్‌ లో “సైమన్‌ శిశువు “ను పూర్తిగా విడిచిపెట్టేశారు.సర్‌ జాన్‌ కాన్ఫరెన్స్‌ లో మెంబర్‌ కూడా 
కాదు. అయిదవ జార్జిరాజు ఆ సమావేశం ను 12-11-1930 న భేమ్స్‌ పాలెస్‌ లో ప్రారంభించాడు. ఆయన ఎళ్ళాక శ్రీనివాస 
శాస్త్రి ఆశావహమైన ప్రసంగం చేశాడు. కాన్ఫరెన్స్‌ ముఖ్యోద్దేశ్యాన్ని స్పష్టంగా వివరించాడు. -”చక్రవర్తి ధరించే కిరీటం శక్తికి 
ఐకమత్యానికి చిహ్నం. మన హృదయాలను ఆకర్షించి సమ్మతిని గౌరవంగా సమర్పించే నివాళి. అంతకంటే విశిష్టమైనది. 
కామన్‌ ఎెల్త్‌ లోని వివిధ జాతుల ప్రజలమధ్య న్యాయ,స్వేచ్చ సమానత్య త్రివేణీ సంగమం. విధేయత దీనికి అతి ముఖ్యం. అది 
దెబ్బతింటే ఎక్కడైనా వివిధ జాతులమధ్య అన్యాయం అసమానత అనవసర నిషేధాలు పెరిగిపోతాయి. ఇండియా అంటే 
ఆసక్తికల అన్ని పార్టీ లసమావేశం ఇది. రాజ్యాంగ బద్దంగా ఇండియా భవిష్యత్తును తీర్చి దిద్దగలగటానికి ఇది ముఖ్య వేదిక. 
ధైర్యంగా మనసు విప్పి మాట్లాడుకోవాలి మనం..దానితో పాటు నియంత్రణ అంటే మోడరేషన్‌,సహనం,విభిన్న భావాలను 
అర్థం చేసుకోవటం అవసరం , అన్నిటికంటే ముఖ్యం భారత దేశ స్వప్నం మనమనస్సులో ప్రకాశించాలి. ఇండియా బలం 
భవిష్యత్తు అభ్యుదయం సంక్షేమం సార్వభౌమిక అధికారం లను మనం మన్నించాలి. ఇప్పటికే అనేక భావాలు వినే ఉన్నారు 
మీరు మీ అసామాన్య వ్యక్తిత్వం లో, విషయాలను బాగా చర్చించి ఇండియా ఆశలకు సంక్షేమానికి అనుగుణంగా నిర్ణయం 
తీసుకొని ఈ గుండ్రబల్ల సమావేశం చరిత్ర లో ప్రముఖ స్థానం సంపాదించాలి -What ever its exact physical 


shape,may be hereafter remembered in history as the table of rounded wisdom and statesman ship 
“అని ముగించాడు శాస్తి నిర్మొహమాటంగా,ఆశావహంగా. 


సరసభారతి ఉయ్యూరు గబ్బిట దుర్గాప్రసాద్‌ 


రైట్‌ హానరబుల్‌ శ్రీనివాస శాస్తి 


ఆఫ్‌ సిట్‌ వేడ్డ వుడ్‌ బెన్‌ 
ల జు 

సెక్రెటరి ఆఫ్‌ స్టేట్‌ వేడ్డ్‌ వుడ్‌ బెన్‌ సమావేశానికి ఎజెండా తయారు చేయలేదు. 
కారణం ఇండియన్‌ లకు ఫ్రీ హాండ్‌ ఇవ్వాలనే అభిప్రాయంలోనే. బెన్‌ తో ఒక రోజు | 
ప్రైవేట్‌ లంచ్‌ అయ్యాక శాస్త్రి 13-11-1930 న ఒక ఉత్తరం రాస్తూ -”బెన్‌ కు 
ఐడియాలున్నట్లు లెదు. విషయాలన్నీ మనకు,కాన్ఫరెన్స్‌ కే వదిలేయాలని 
చూస్తున్నాడు. మనకు వ్యవస్తలేదు కనుక ఇదిమనకు ఇబ్బందే కలిగిస్తుంది. [౫ 
కనుక నాకున్న ఐడియాలు చెప్పి సలహాలు ఇవ్వాలనుకొంటున్నాను. (| 
దేన్నీదాచుకోకుండా స్వేచ్చగా ఆయనకు చెప్తాను. ఆయన స్నేహ స్పూర్తి = 
నాకు ఆశా జనకంగా ఉంది. కానీ అతనికి మాంటేగ్‌ కున్న సమర్ధత లేకపోవటం. |! 
విచారకరం “అని చెప్పాడు 


బొంబాయి నుంచి రౌండ టేబుల్‌ కాన్ఫరెన్స్‌ కు బయలట్టిరిన ప్రతినిధి వర్ణానికి” సీ చేజ్‌” -అంటే గణనీయమైన మార్చు 
కనిపించింది. ఫెడరల్‌ సెటప్‌ అనే భావంతోనే వారు వస్తున్నారు. కన్సర్వేటివ్‌ డెలిగేట్‌ సర్‌ సామ్యుల్‌ హార్స్‌,తర్వాత 
ఇండియాలో సెక్రటరి ఆఫ్‌ స్టేట్‌ అయ్యాడు. ఇప్పుడు ఈ సమావేశం లో కృషి చేస్తున్నాడు. ఆయన అన్నమాటలు" డెలిగేట్ట 
ఇండియానుంచి ఇంగ్లాండ్‌ ప్రయాణం సమయంలో ఇక్కడ పరిస్థితిలో చాలా మార్చు వచ్చింది. ఎవరో ఒకాయన ఆయన ఎవరో 
తెలీదుకాని “ఆల్‌ ఇందడియఫెడరేషన్‌”అనే సూచన చేసినట్లు తెలుస్తోంది. అది గాలిమాటకాదు.అది భారత రాజ్యాంగం 
ఆధారంగా అత్యవసరంగా ఎంటనే ఎర్పడాలి. లిబరల్స్‌ రాజులు హిందువులు ముస్లిం లు,సిక్కులు అస్పృశ్యులు అభావ 
ప్రభావంలో పడి ఊగిపోయారు. వాళ్ళు లండన్‌ లో కాలుపెట్టిసరికి ప్రొవిన్లియల్‌ అటానమి అనే సైమన్‌ కమిషన్‌ సిద్ధాంత రిత్యా 
మంచిదే అయినా, కేంద్రంలో యేదోరకమైన బాధ్యత లేకపోతె ఆచరణ సాధ్యం కాదు అనిపించింది “అన్నాడు. 


లండన్‌ చేరిన డేలిగేట్లను శ్రీనివాస శాస్త్రి కలిసి ఇద్దరు ముగ్గురు వంతున ఇంటర్వ్యు చేశాడు. దీనిపై 24-10-1930 న 
సోదరుడికి ఉత్తరం రాస్తూ -”సప్రూ జయకర్‌ లు ముస్లిం లలో అప్పటికే మాట్లాడి,పూర్తిగా డిమాండ్‌ అంతటికి లొంగిపోయి 
సెటిల్‌ మెంట్‌ కోసం ఆశగా ఉన్నారు. యువరాజుకూడా వాళ్ళలో మాట్లాడాడు. హైదరి,మీర్జా;హస్కర్ణాంటి వారు ప్రక్కలకు 
లాగుతున్నా,వారందరికి ఫెడరేషన్‌, కిరిటంతో సాన్నిహిత్యం కావాలి. ఫెడరేషన్‌ భావమే జయిస్తుందని నా భయం. నెహ్రు 
అధ్యక్షత న ఏర్పడిన రాజ్యాంగ సిద్ధాంతాలను తయారు చేసే కమిటి పని ఇప్పుడు ఎమౌతుందో ?ఆ అగ్రిమెంట్‌ వస్తే దేశంలోని 
రాజులకు ముసల్మాన్లకు లొంగి పోవటమే అవుతుంది. ఇది డొమినియన్‌ స్టేటస్‌ ను మరింత దూరం చేస్తుంది. కానినాకు 
మాత్రం ఏం జరుగుతుందో అర్థం కావటం లెదు “అని రాశాడు. 


డమినియన్‌ స్పిటిన్‌ 


సరసభారతి ఉయ్యూరు గబ్బిట దుర్గాప్రసాద్‌ 


రైట్‌ హానరబుల్‌ శ్రీనివాస శాస్తి 


శ్రీనివాస శాస్తి ఉన్న సమస్యపై లాభ నష్టాలను బెేరిజు వేస్తున్నాడు. ఫెడరేషన్‌ విషయమై సంస్థానాధీశులకు అంతటి మోజు 
ఎందుకో అని ఆలోచించాడు. మొదట్లో వారిని సందేహాస్పదంగా,అనుమాూనాస్పదంగా చూశాడు. బాధ్యతగా ఇప్పుడు 
మనస్ఫూర్తిగా మాట్లాడి పరిష్కారం సాధించాలి. మహారాజులలో చాలా మందిలో మాట్లాడాడు ఇంటర్వ్యు చేశాడు. ఎవరి 
స్వార్థం వారిదే అయినా వారిలో దేశభక్తి ఇండియాపై ప్రేమ చూడగలిగాడు.ఒకసారి ఫెడరేషన్‌ లో చేరితే బ్రిటీష సామ్రాజ్యపు 
కూకటి బ్రెళ్ళను కూల్చవచ్చని లేకపోతె వారి రాజకీయ ఆఫీసర్ల బారి నుండి తప్పించు కోవటం కష్టం అనుకొన్నారు. బికనీర్‌ 
మహా రాజా దేశభక్తి అతి విశిష్టమైనదని అర్ధం చేసుకొన్నాడు. ఆయన ధైర్య సాహసాలు,లోంగిపోని శక్తి సామర్ధ్యాలు నిర్వహణ 
సామర్ధ్యం గొప్పవి. కల్నల్‌ హస్కర్‌ నిత్యం మహారాజులతో మాట్లాడుతూ అభిప్రాయ సేకరణ చేస్తున్నందుకు సంతోషించాడు 
శాస్త్రి. నెమ్మదిగా అయిష్టంగా నే ఫెడరేషన్‌ వైపు మొగ్గాడు. సర్దార్‌ కే. ఎం. పనిక్కర్‌ ఫెడరేషన్‌ పై పూర్తి సమాచారం 
అందించాడు. శాస్తి రెస్ట్‌ కోసం బేకన్‌ హిల్‌ ఎల్లాడు. అక్టోబర్‌ లో లండన్‌ తిరిగి వస్తాడు. కల్నల్‌ హక్సర్‌ ఫణిక్కర్‌ ను స్టేషన్‌ కు 
ఎల్లి తీసుకు వచ్చి సవాయ్‌ హోటల్‌ లో లంచ్‌ కి ఆహ్వానించామని చెప్పాడు. శాస్త్రిని మనస్ఫూర్తిగా ఆహ్వానించాడు హోటల్‌ 
లో ఆయనకోసం హక్సర్‌,మనుభాయ్‌,సర్‌ తేజబహదూర్‌ సప్రులు ఎదురు చూస్తున్నారు. అప్పుడు ప్రచారం ప్రారంభమైంది. 
ఆయనపై అన్ని వైపులనుంచి ప్రశ్నల బాణాలు విసిరారు. రాష్ట్రాలను బలోపేతంగా చేయాలని హక్సర్‌ చెప్పాడు. కేంద్రం 
బాధ్యతపై సప్రూ వివరించాడు. రాష్ట్రాల విభజన ఆలోచన పై సర్‌ మనూభాయ్‌ మాట్లాడాడు. శాస్త్రి ఇవన్నీ వింటూ దృష్టిని 
శూన్యం లో పెట్టాడు. అప్పుడప్పుడు ఒక ప్రశ్న సందిస్తున్నాడు. కొంతసేపు గుసగుస లాడాడు. అంతులేకుండా ఆర్జ్యుమెంట్లు 
జరుగిపోతున్నాయి. కానీ” బుద్దుడు లాంటి ఆ బ్రాహ్మణుడి ముఖం లో ఏమార్చు కనిపించలేదు “వెలుగు, ప్రకాశం ఇప్పుడే 
బయటికి రావాలి. పొడిపొడి మాటలలో సరిపెట్టాడు. అప్పటికే పావు తక్కువ నాలుగు అయింది. అందరూ ఎళ్ళిపోవటానికి 
లేచారు. అప్పుడు శాస్తి “దాన్ని గురించి నేను ఆలోచించాలి. నాకేమీ సంతృప్తి కలుగలేదు “అన్నాడు అంతే. అందరు 
యుద్దం సగం పూర్తి అయింది అని భావించారు. హక్సర్‌ శాస్త్రి పొడిమాటలకు -”Mr sastri’s historic phrase “| am 


confess | am converted to the idea of “ALL INDIA FEDERATION “అని అర్ధం లాగాడు. 


మరొక విశేషం ఇండియా వాళ్లకు రియాక్షనరిగా కనిపించే పూర్వ వైస్రాయ్‌ లార్జ్‌ 

రీడింగ్‌ అందర్ని ఆశ్చర్యపరుస్తూ డొమినియన్‌ స్టేటస్‌ కు,కేంద్రప్రభుత్వ బాధ్యతకు 

గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు ప్రకటించాడు. అసందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు 

చాలా ప్రేరణాత్మకంగా ఉన్నాయి. అందరూ హర్షించారు. శాస్త్రి నోటి నుంచి 

ఫెడరేషన్‌ మాట రాకముందే ఆప్రకటన వచ్చింది ఫెడరేషన్‌ డొమినియన్‌ స్టేటస రెండూ 

త్వరలోనే శక్తి మంతమౌతాయని శాస్తి భావించాడు. 2011-1930 న శాస్తి 

కాన్ఫరెన్స్‌ లో మాట్లాడుతూ ఫెడరేషన్‌ స్టేటస్‌ ల విషయంలో చాలా జాగ్రత్తగా 

ఉండాలని హెచ్చరించాడు ఒకదాన్ని మరొకటి బలహీన పరచకూడదు అన్నాడు. 

ఇవన్నీ కాంగ్రెస్‌ చేతులలో నిర్వహిమ్న్పబడాలి. విస్తృత రాజ్యాంగ పురోగతి ఎంటనే 

జరగాలి. ఇప్పటికైనా మనవాళ్ళు బాధ్యతలో ప్రవర్తించాలి. ఇప్పటిదాకా 

ప్రభుత్వానికి చాలా ఇబ్బందులు కలిగించారు. పాలకులు వారసత్వపు నేరగాళ్ళు అనుకోవద్దు. వారు బ్రిటీష రాజరికానికి 
రాజ్యాంగ నిబద్ధతకు అన్కితమైనవారే. అపనమ్మకం వదిలేయండి వారు అప్పుడు మన ప్రక్కన మన స్నేహితులుగా 
నిలబడుతారు. వీరి రాజ్యాంగాన్ని అనుసరించే మన దేశపు రాజ్యాంగ రచన జరగాలి అదీ ఆదర్శంగా అందరికి బాధ్యతా 


సరసభారతి ఉయ్యూరు 70 గబ్బిట దుర్గాప్రసాద్‌ 


రైట్‌ హానరబుల్‌ శ్రీనివాస శాస్తి 


వహించేదిగా ఉండాలి “అన్నాడు శాస్తి.. ఇబ్బందులు ఉన్నా రౌండ టేబుల్‌ కాన్ఫరెన్స్‌ మంచి ముందడుగే వేసింది. 27-11- 
1930 న శాస్త్రి సోదరుడికి రాసిన ఉత్తరం లో -”ఆశ్చర్యంగా బ్రిటీష వారు డొమినియన్‌ స్టేటస్‌ ను ఆమోదించారు. కొన్ని 
అభ్యంతరాలు ఉన్నా మొత్తం మీద మంచి ఫలితమే లభించింది. మన హిందూ -ముస్లిం విభేదాలు ప్రతి విషయాన్నీ 
విడదీయటానికి ప్రయత్నిస్తిన్నాయి. సిక్కుల్ని ఊరడించటం మహా కష్టం. రాజులు కొంచెం సమంజసంగానే ఉన్నారు. 
భవిష్యత్తులో చీలికలు వచ్చే సూచనలు ఉన్నా ఇప్పుడు అంతా బాగానే ప్రశాంతంగానే ఉన్నట్లు అనిపిస్తోంది “అని రాశాడు. 


గాంధి -ఇర్విన్‌ ఒడంబడిక 


పండిత కు౦జ్రు కు శాస్తి 3-7-1931 రాసిన ఉత్తరం లో -”ఇక్కడ ముఖ్యంగా ఒక ఫండ మెంటల్‌ స్టాండ్‌ పాయింట్‌ పై 
భేదాభిప్రాయాలున్నాయి. కొందరు పూర్తి బాధ్య వహించాల్సి వస్తుందని దిన్ని పూర్తిగా తిరస్కరిస్తున్నారు.కాదనలేను సెటిల్‌ 
మెంట్‌ ఇవాళ చాలా అవసరం..దీనికోసం కాన్ఫరెన్స్‌ తీవ్రంగా కృషి చేస్తోంది. దీనిలో నేను పూర్తిగా పాల్గొని ఒక రూపు తెస్తాను. 
దీనికి మంచి సపోర్ట్‌ మాత్రం కావాలి. నన్ను అపార్థం చేసుకోవద్దు. లోపాలు సరిచేయటానికి ఇంకా మనకు సమయముంది. స్కీం 
బాగా ఉపయోగ పడేట్లు చేసే అన్ని ప్రయత్నాలు చేస్తాం..మా శ్రమ ధారపోసి ఒకటి తయారు చేసినా అందులో లోతుగా చూస్తె 
కొన్ని దోషాలు కనిపించవచ్చు. అంతమాత్రాన పుట్టిన శిశువును కాలదన్ని పారిపోయినట్లు మనం ప్రవర్తించ కూడదు. 
"అన్నాడు. కాన్ఫరెన్స్‌ లో చర్చలు జరుగుతూనే ఉన్నాయి. వింటర్‌ సీజన్‌ ప్రవేశించే దాకా.. మతం బూచి భయపెడుతూనే 
ఉంది. ప్రొఫెసర్‌ హరాల్డ్‌ లస్కి ఒక లెటర్‌ లో జస్టిస్‌ హోమ్స్‌ కు 10-1-1931న రాస్తూ-”ఇండియా వారి తీరు ప్రస్తుతం 
ఆశాజనకంగానే ఉంది “అన్నాడు. ఫెడరల్‌ చట్ర నిర్మాణ కమిటికి లార్జ్‌ సంకి సర్వ సమర్దుడు అని అందరూ భావించారు. ఈ 
నిర్మాణానికి సప్రూ,శాస్త్రి గొప్ప సహాయం చేశారు తమకున్న ప్రతిభ లో.. చివరి రోజులన్నీ విందులలో ఉపన్యాసాలలో 
గడిచిపోయాయి. బ్రిటీష ఇండియన్‌ డెలిగేట లు ఇచ్చిన విందులో కద క్లైమాక్స్‌ కు చేరింది. ఈ ఫలితం ఎవరూ ఊహించనిది 
గా అందర్ని సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది. మహామహులంతా అంటే క్రీం ఆఫ్‌ ఇంటలిజెన్స్‌ అంతా అక్కడే ఉంది. 


మహాప్రవక్తసిసిరో వాగ్గోరణిలో శాస్త్రి అందర్ని మెప్పించాడు. 525675 name and fame stood higher than ever for 
wisdom eloquency and conciliation. ఎడ్వర్డ్‌ దాంప్సన్‌ఒక జాబును శాస్త్రికి 117-11-1930 న రాస్తూ “మీరు సప్రూ 
ఇద్దరూ అద్భుత కృషి చేశారు మా వాళ్ళకంటే. మీ కృషి ముందు వాషింగ్టన్‌ కృషి తక్కువే అనిపిస్తుంది. *SAastr | 606414 


reckon among the noblest men | have ever met “జస్టిస్‌ హోమ్స్‌ అన్నాడు. 


బొంబాయికి శాస్త్రి సప్రూ బృందం తిరిగివచ్చిన రోజే తిరిగి వచ్చిన సమయంలోనే 6-2-1931పండిత మోతీలాల్‌ నెహ్రు 
అలహాబాద్‌ లో చనిపోయాడు. ఇది ఈ బృందానికి ఆశనిపాతమే అయింది. మహాత్ముడికి ఇర్విన్‌ కు మధ్యచక్కని ఒడంబడిక 
కుదర్చగలిగే సామర్ధ్యం మోతీలాల్‌ కె ఉందని శాస్త్రి భావించాడు. గాంధీ లేని రౌండ టేబుల్‌ కాన్ఫరెన్స్‌ “హామ్లెట్‌ లేని ప్రిన్సాఫ్‌ 
డెన్మార్క్‌” లా ఉంటుందని శాస్త్రి భావించాడు. గాంధీ -ఇర్విన్‌ ఒడంబడిక కు జయకర్‌ సప్తులు విశేష కృషి చేశారు. 


సరసభారతి ఉయ్యూరు గబ్బిట దుర్గాప్రసాద్‌ 


రైట్‌ హానరబుల్‌ శ్రీనివాస శాస్తి 


బొంబాయి నుంచి నేరుగా ఢిల్లి ఎల్లి శాస్తి వైస్‌ రాయ్‌ కి లండన్‌ 
కాన్ఫరెన్స్‌ వివరాలన్నీ తెలియజేశాడు. కాంగ్రెస్‌ సహకారం కావాలంటే 
గాంధీని ఆహ్వానించాల్సిందే అని నచ్చ చెప్పాడు. ఇర్విన్‌ కు అనేక 
అపోహలు అనుమానాలు ఉన్నా శాస్తిమాటపై నమ్మకం లో గాంధికి 
ఇష్టమైతే తనకూ ఇష్టమే అన్నాడు. శాస్తి సరాసరిఅలహాబాద్‌ ఎల్లి 
గాంధీతో కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటి తో మాట్లాడాడు. ఆయన 
చెప్పింది అంతా శ్రద్ధగా విన్నారు అందరు. ఎంటనే గాంధి ఇర్విన్‌ కు 
ఒక ఉత్తరం రాస్తూ “నేను వైస్రాయి ఇర్విన్‌ నుకాకుండా ఇర్విన్‌ వ్యక్తిని 
కలుసు కోవాలను కొంటున్నాను “అన్నాడు. శాస్త్రి “there 15 


some opening. For,l| believe the man is better than the 
VICEROY “అని ముక్తాయింపు ఇచ్చాడు. 


కమ్యూనల్‌ అవార్డ్‌ 


17-8-1932 న బ్రిటీష ప్రధాని రామ్సే మూక్టోనాల్డ్‌ ఒక కమ్యూనల్‌ అవార్డ్‌ ప్రకటిస్తూ కేంద్ర,రాష్ట్ర సభలలో ముస్లిం 
లకు,అణగారిన తరగతువారికి కొన్ని ఎయిటేజ లను ఇచ్చాడు. ఈ ప్రత్యెక నియోజక వర్గాలనుంచి వారు తమ వోటర్‌ 
జాబితాల ఆధారంగా ఎన్నికకావచ్చు. కేంద్ర స్థానాలకు కూడా వారు పోటీ చేయవచ్చు.దీన్ని రౌండ్‌ టేబుల్‌ కాన్ఫరెన్స్‌ లో 
గాంధీ పూర్తిగా వ్యతిరేకించాడు. మార్చి 11న గాంధీ యరవాడ జైలునుంచి శామ్యుల్‌ హోర్స్‌ కు ఉత్తరం రాస్తూ హరిజనులకు 
ప్రత్యెక నియోజక వర్గాలు ఏర్పాటు చేస్తే తాను నిరాహార దీక్ష చేస్తానన్నాడు. అన్నట్లుగానే సెప్టెంబర్‌ 20న దీక్షమొదలు 
పెట్టాడు. గాంధీ అనుయాయులు, విమర్శకులు కూడా ఆయన ప్రాణహాని జరుగుతుందేమోనని కలవర పడ్డారు. వీరంతాకలిసి 
దీనికి పరిష్కారం ఆలోచించారు. త్వరత్వరగా చర్చలు జరిపారు. దినికే ప్రాధాన్యమిచ్చారు. ప్రభుత్వం కూడా రాజీ చర్చలకు 
సిద్ధమైంది. ఒక పరిష్కారం కుదిరి ముందు హరిజనులకు ప్రైమరి ఎన్నికలు జరిప,ఆతర్వాత హిందువులందరికి జనరల్‌ 
ఎలెక్షన్స్‌ జరపాలని నిర్ణయించారు దీన్నే పూనా ఒడంబడిక అంటారు. నిరాహార దీక్ష ప్రారంభించే ముందు గాంధి శ్రీని వాస 
శాస్త్రికి ఉత్తరం రాశాడు అందులో ఆయన మనోవ్యధ పూర్తిగా అర్థమైంది. శాస్తిపై ఆయనకున్న గౌరవం ప్రేమ అభి 
వ్యక్తమయ్యాయి. శాస్తిని అత్యంత స్నేహితుడిగా సోదరునిగా భావించాడు మహాత్ముడు. -”ఇది మంగళవారం తెల్లవారు 
జాము. మూడు దాటింది టైం.ఇప్పుడే ఒక చిన్న ఉత్తరం గురుదేవ్‌ టాగూర్‌ కు రాశాను. నా మానస కల్లోల సమయాలలో 


సరసభారతి ఉయ్యూరు 72 గబ్బిట దుర్గాప్రసాద్‌ 


రైట్‌ హానరబుల్‌ శ్రీనివాస శాస్తి 


ఎప్పుడూ నువ్వు నాలోనే ఉంటావు. నీ ఆలోచనలు నాకు బాగా అర్ధమయ్యాయి. నీపై నాకున్న గౌరవంనీకు బాగా తెలుసు. 
మనం ఉత్తర దక్షిణ ధృవాలుగా ఉన్న, లేక ఉన్నట్లు కనిపించినా,మన హృదయాలు కలిసే ఉన్నాయి. నేను ఎక్కడున్నా 
నీలో ఏకిభవిస్తా. అది నాకు సంతోషమే. ఇప్పుడు నేను తీసుకొన్న నిర్ణయం నీకు చివరి విలువైన విషయం.ఈగాయానికి 
నువ్వే మందు కనిపెట్టాలి. నేను విభేదాలకారణంగా మాపెద్దన్నయ్యకు పద్నాలుగేళ్ళు దూరంగా ఉన్నాను. ప్రతి ఏడూ 
ఆయన నన్ను శపిస్తూ రిజిస్టర్డ్‌ పోస్ట్‌ లో ఉత్తరాలు రాసేవాడు. ఆ తిట్లకు ఆనందించే వాడిని నేను. ఆయన తిట్లు శాపనార్థాలు 
నాకు ప్రేమలోకూడిన దీవెనలు వరాలు. చివరకు నేనే గెలిచాను. ఆయన మరణానికి ఆరునెలల ముందు నేనే రైట్‌ అనినిండు 
మనసులో ఒప్పుకున్నాడు తనదే తప్పు అన్నాడు. అసలు కారణం అస్పృశ్యత విషయం మాత్రమె మూ ఇద్దర్లో తప్పు 
ఎవరిదో నాకు తెలియదు. కానీ శాస్త్రీ ! నువ్వు నాకు రక్తబందువైన ఫోదరుడివి. ఈ విపత్కర సమయంలో నువ్వు ఊరికే 
ఉండద్దు నన్ను శపించు తిట్టు. నెలక్రితం నీ ఆరోగ్యం వాకబు చేస్తూ నీకు ఉత్తరం రాశాను. నీ నుంచి నాకు జవాబు రాలేదు. 
నా ఉత్తరం నీకు చేరిందో లేదో నాకు తెలిదు “అని ఆవేదన తెలియజేశాడు మహాత్మా. 


కోయంబత్తూరు మునిసిపాలిటి శాస్త్రి జన్మదినం రోజున గాంధీ దీక్ష మూడవ రోజున చేసిన పౌరసన్మానం లో శాస్త్రి -”ఈ 
ఆందోళన కాలం లో ప్రైవేట్‌ గాకానీ పబ్లిక్‌ గాకాని ఏ రకమైన విషయాలు జరగవు. అందరి హృదయాలు యరవాడ సెంట్రల్‌ 
జైలు వైపే ఆదుర్దాగా చూస్తున్నారు ఏమి ప్రళయం జరుగుతుందో అని. మహాత్ముని అనుయాయులందరూ చాలా తీవ్రంగా 
కలత చెంది ఉన్నారు -Mahatma ‘s life it would 06 needless to say,is lived as few lives in history or fable 


have been lived. It is of supreme consequence to our kind,and he has now risked it in cause dear to 
all of us. “పూనా నుంచి వస్తున్న వార్తలు ఆయన ఆరోగ్యం పై ఆశాజనకంగా ఉన్నందుకు సంతోషంగా ఉంది “అన్నాడు 


పూనా పాక్ట్‌ పూర్తవగానే గాంధీ దీక్ష విరమించాడు. సెప్టెంబర్‌ 25 న గాంధీకి ఇచ్చిన టెలిగ్రాం లో శాస్తి Million homes 


rejoice and bless your superb service performed in your superb style. | confess | trembled in 
doubt,but the result indicates and establishes your indisputably the foremost “untouchable “and “un 
approachable;;.అని రాసిపంపాడు. 25-9-1932 న మహాదేవ దేశాయ్‌ తన డైరీలో -”బాపుచాలా సంతోషంగా ఉన్నారు 


శాస్త్రియంచి టెలిగ్రాం వచ్చిన తర్వాత. శాస్త్రి టెలిగ్రాం అందిందని బాపు రిప్లె టెలిగ్రాం ఇచ్చారు i 


శాస్త్రి మూడవ రౌండ టేబుల్‌ సమావేశానికి వెళ్ళటానికి వీలుగా ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకొంటున్నాడు -The last piece 
of service 10 my mother land “అన్నాడు. లిబరల్‌ ఫెడరేషన్‌ శాస్త్రికి ప్రెసిడెంట్‌ షిప్‌ ఇవ్వాలని ఆలోచించగా మర్యాదగా 
తిరస్కరిస్తూ తన శక్తియుక్తులు ఆరోగ్యం అన్నీ రౌండ్‌ టేబుల్‌ కు ఖర్చు పెడతానన్నాడు. 1933లో ఆక్స్‌ ఫర్డ్‌ లో రోడ్స్‌ 
మెమోరియల్‌ లెక్సర్‌ ఆహ్వానింపబడ్డాడు. సర్‌ రాబర్ట్‌ బాడెన,జెనరల్‌ స్మట్స్‌ ఫ్రొఫెసర్‌ ఐన్‌ స్టీన్‌ లు అంతకుముందు ఆరు 
లేక్చర్సిచ్చారు. అత్యున్నత మైన ఈ ఆహ్వానాన్ని శాస్త్రి సున్నితంగా తిరస్కరించాడు కొంత ఆరోగ్యం కారణంగా కొంత 
గురువు సిపి రామస్వామి అయ్యర్‌ చెప్పిన “5251615 Mis -trust “కారణంగా. ఈ ఆహ్వానం మరి రెండు సార్లు రెన్యు చేసి 
వచ్చినా,మళ్ళి తిరస్కరించాడు. రైట్‌ ఆనరబుల్‌ హెచ్‌ ఏ ఎల్‌ ఫిషర్‌ కూడా శాస్తిని తన ఆరోగ్యం “Conserving his 
energy for the work in connection with the making of a Constitution for India “అందుకే ఆయన ఆరోగ్యం పై 


కలత చెందినా బ్రిటీష ప్రభుత్వం ఆయన్ను మూడవ రౌండ టేబుల్‌ కాన్ఫరెన్స్‌ లో పాల్గొనే ప్రతినిదులజాబితాలో నుంచి 


సరసభారతి ఉయ్యూరు 73 గబ్బిట దుర్గాప్రసాద్‌ 


రైట్‌ హానరబుల్‌ శ్రీనివాస శాస్తి 


తొలగించింది. దీనికి రెండు వారాలక్రితం లార్డ్‌ విల్లింగ్గన్‌ శాస్త్రిని ప్రెసిడెంట్‌ ఆఫ్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ స్టేట్‌ op మాన్మీీఫ్‌ స్మిత్‌ స్థానంలో 
ప్రకటించాడు. తనకు బ్రిటీష క్రౌన్‌ కింద ఇలాంటి పని చేయటం ఇష్టం గౌరవప్రదమే అంటూ రాసిన ఉత్తరంలో ఏమి రాశాడో రేపు 


తెలుసుకొందాం 


ట్రాన్స్‌ ఫర్‌ ఆఫ్‌ ప్రాపర్టి 
ల 


శాస్త్రి మళ్ళీ ఢిల్లి వచ్చి వైస్‌ రాయ్‌ కి గాంధీకి ఒక టెలిగ్రాం ఇమ్మన్నాడు ఉత్తరం చేరేలోపే. సోదరుడ్కి ఉత్తరం రాస్తూ బహుశా 
మర్నాడే గాంధీ -ఇర్విన్‌ లు కలిసి మాట్లాడవచ్చు అన్నాడు. గాంధి ఫిబ్రవరి 17 న ఢిల్లి చేరాడు. శాస్త్రి వెంకటరామ శాస్తికి 
రాసిన ఉత్తరంలో -శిలువలు లేని ఇద్దరు క్రీస్తులు ఇవాళ మధ్యాహ్నం కలుస్తున్నారు -”[౧15 afternoon the two un 
crucified Christs meet “అని రాశాడు ఆనందంగా. చర్చలు ఆశావహంగా జరుగుతుండగా శాస్తి ఫిబ్రవరి 23న గాంధీకి 
కాంగ్రెస్‌ వర్కుంగ్‌ కమిటి పై పూర్తి ఆధిపత్యం ఉందని జవహర్‌ లాల్‌ వగైరాలను కట్టడిచేయగలడని,ఇర్విన్‌ కూడా ప్రతి అంశం 
మీద చర్చించాలని అనుకున్నాడని,కాంగ్రెస్‌ వారి బలహీనతలు తెలుసనీ వారికోరికలు సాధ్యమైనంతవరకు తీరుస్తాడని 
“కనుక ఆశ ఉంది “ “రాశాడు. పదిరోజుకు చర్చలు చక్కగానే సాగాయి ఆతర్వాతే చిక్కులేర్చడ్డాయి. శాస్త్రి గాంధీని శాంతి 
నెలకొల్పటం అత్యవసరం అని గట్టిగా చెప్పగా ఆయన మెత్త పడ్డాడు. చర్చల సారాంశాన్ని శాస్తి ఇలా చెప్పాడు -”27 
విషయం చాలా ఉద్రిక్తమైంది. నేను 28 న గాంధీని కలిసి ప్రక్కనున్న అన్సారి ప్రైవేట్‌ రూం కు తీసుకు ఎెల్లిఒక గంట సేపు” 
తోమాను”.అందులో సారాంశం -”మీ అనుచరులలో అరడజను మంది మాత్రమె సిద్ధాంతం ప్రకారం నాన్‌ వయోలెన్స్‌ ను 
నమ్ముతున్నారు. మీకేదైనా జరిగితే ఎమౌతుందో ఆలోచించండి. ఒక బలహీన శరీరం ఇండియా కు అరాచకానికి మధ్య ఉంది. 
మీకా వయస్సు మీరింది. మీరు తినేది చాలాస్వల్పం. ఉద్యమాన్ని ఆహిమ్సలో పరాకాష్టకు తెచ్చారు మీరు. దేవుడిపై భారం 
వేయకండి. ఇప్పుడున్న యదార్ధ స్థితి పై ఆలోచించండి. మీరు చేయకలిగింది పూర్తిగా చెయ్యండి. అలా చేయకపోతే ఉద్యమం 
అలానే కొనసాగుతుంది. అప్పుడు మీ పై బాధ్యతా ఒత్తిడి విపరితమౌతుంది. అవి భరించరానిబైపోతాయి. మీరు ఒకసారి నాలొ 
అన్నారు -” Ido not care what happens. | must satisfy my conscience “అన్నది గుర్తు చేసుకోండి. 
నిజాయితీ ఉన్న మంచి వారు మిమ్మల్ని,మీ పనుల్ని వేరే విధంగా జడ్జి చేస్తారు. మీరు సిద్ధాంతం కోసమే ముందుకు 
టేడుతున్నారుకానీ యదార్ధ స్థితిని గుర్తించటం లెదు -”/౦౪ 616 not act properly and give up the movement at 
this stage “అప్పుడు గాంధీ తానూ అన్ని విషయాలు జాగ్రత్తగానే ఆలోచించానని,కానీ మళ్ళీ ఇంకోసారి 
ఆలోచిస్తానని,అన్నాడు ఆయన విరమణ,శాంతికోసమే ఇప్పుడు ఆలోచిస్తున్నట్లు అనిపించింది. తన శక్తి సామర్థ్యాలు 
సంపూర్ణంగా ప్రయోగించి దీన్ని సాధిస్తాడు అని నాకు నమ్మకం కలిగింది. ఆయనటాయన అనుచరులలో ఎక్కువమంది శాంతి 
కోరుతున్నారని చెప్పాను నాలో “రేపు వచ్చి వర్కింగ్‌ కమిటి మీటింగ్‌ లో మాట్లాడు “అన్నారు. నేను చెప్పింది గాంధీకి బాగా 
నచ్చిందని అనిపించింది. మర్నాడు ఫిబ్రవరి 28న కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ లో గంటకు పైగా నేను మాట్లాడాను. వాళ్ళను సరైన 
దారిలో నడవటానికి బాగా “తోమాను “.వాళ్ళ త్యాగాలు బాధలు కష్టాలు వివరించాను. సాధించిన్దేదో సాధించారు. కానీ 
సాధించాల్సిన విషయాలు అనేకం ఉన్నాయని అవి సాధిస్తేనే అసలు విజయం సిద్ధిస్తుందని నచ్చ చెప్పాను. ప్రస్తుతం మన 
దేశానికి శాంతి ముఖ్యం అని గట్టిగా చెప్పాను. నేను మాట్లాడినట సేపు అత్యంత నిశ్శబ్దం పాటించారు అందరూ. మాలవ్య 
సరోజినీ నాయుడు అన్సారి మరిద్దరు ముస్లిం లు,చిత్రరంజన్‌ దాస్‌ లు శాంతినే కోరుతున్నారని అర్ధమయింది. పాలసి 


సరసభారతి ఉయ్యూరు గబ్బిట దుర్గాప్రసాద్‌ 


రైట్‌ హానరబుల్‌ శ్రీనివాస శాస్తి 


విచారణ అసాధ్యం అన్నాను. మనముందు ఒక తీవ్రమైన పెద్ద సమస్య ఉన్నప్పుడు ఇటువంటి చిన్నవాటికి ప్రాధాన్యం 
ఇవ్వకూడదు అన్నాను. కమిటీ అంతా నేను చెప్పినదాన్ని ఆమోదించినట్లు అనిపించింది. నేను మాట్లాడక నేను అక్కడ 
ఉండటం భావ్యం కాదని వారిలో వారు చర్చించి మంచి నిర్ణయం తీసుకోమని చెప్పాను. నేను వెల్లి వరండాలో కూర్చున్నాను. 
అప్పటికే నేను అలసిపోయినట్లు అనిపించింది. నాతోపాటు సరోజినీ నాయుడుకూడా బయటికి వచ్చి తన కర్చి ఫ్‌ పై 
వుడుకులాం” ను చల్లి నాముక్కు దగ్గర ఉంచింది. హిందూ పత్రిక విలేకరి నేను సృహ తప్పి పడిపోయానని కద అల్లి 
ఉడుకులాం లో పోతుందని చెప్పాడని అర్థమయింది 


మార్చి 4 వరకు అన్తాసవ్యంగాన ఉంది. వైస్‌ రిగల్‌ లాడ్జిలో ఒక పార్టీ యేర్పాటు చేశారు. వైస రాయ్‌ నన్ను పక్కకు పిలిచి 
విషయం పక్కదారి పట్టిందని అంతే విషయం ఏమిటి అని అడిగాను. లోబరచుకొన్న ప్రాపర్ణి అంటా తానీల్టార్లు కొనుగోలు 
దార్లు మధ్యజరిగిన లాలూచీ కనుక స్టేట్మెంట్‌ పై సంతకం చేయను అన్నాడు గాంధి అని చెప్పాడు. గాంధీని ఒక సారి 
కలవమన్నాడు నేను సప్రూ జాయకర్‌ లను తీసుకొని మహాత్ముని కలిశాను. ఆయన అప్పుడు వర్కింగ్‌ కమిటీలో 
మాట్లాడుతున్నాడు. వారంతా ఆయన సంతకం చేయను అన్నదుకుసంలోషిస్తున్నారు. వైన్‌ రీగల్‌ లాడ్జిలో జరిగిన సీను 
గాంధీ వివరించాడు. తానూ సంతకం చేయటానికి ఇంకు లో పెన్ను ముంచి సిద్ధంగా ఉండగా కలం కదలలేదు -He ౪/25 


intellectually convinced that he had agreed to the agreement. But there was some moral 
scruple,something in his conscience which said “DO not sign “మళ్ళి ఒకటికి రెండు సార్లు అగ్రిమెంట్‌ లోని 


విషయాలు క్షుణ్ణంగా పరిశీలించాడు, కాన్ఫిస్కేటేడ ప్రొపర్టి విషయం చదివి లొట్రుపడ్డాడు. అప్పుడు ఆయనకు దానిపై 
జ్ఞానోదయం అయినట్లు అనిపించింది. ఇలాంటి ట్రాన్స్‌ ఫర్‌ ఆఫ్‌ ప్రాపర్ది లో మోసపూరితమైన కేసులు చాలా ఉంటాయికదా 
అనిపించింది. ఈస్టితిలో సంతకం పెట్టకుండా ఉండటం భావ్యం కాదని ప్రపంచం యావత్తు స్టేట్‌ మెంట్‌ ను స్వాగతించటానికి 
సిద్ధంగా ఉందని తెలియఖేశాను అన్నాడు వైస్రాయ్‌ “.గాంధి ఎంటనే -”| 640 not care the world. | can not sign a 
statement which | knew untrue “అని అక్కడి నుంచి వచ్చేశాడు. పెద్దపెద్ద విషయాలు పరిష్కరించి ఈ 
చిన్నవిషయంలో ఇలా జరగటం విచారకరం అనీ ఇలాగే దక్షిణాఫ్రికాలో ఒక సారి జరిగిందని శాస్తిలో గాంధీ అన్నాడు. నేను 
సప్రూ బుర్రలు బద్దలు కొట్టుకున్నాం దీనినుంచి ఎలా బయట పడాలని. అప్పుడు నేనో సప్రూ యొ ఒక సూచనచేశాం. స్టేట్‌ 
మెంట్‌ లో గాంధీ కి తెలిసినంతవరకూ ఇందులో కొన్ని లావాదేవీలు చట్ట వ్యతిరేకంగా న్యాయానికి వ్యతిరేకంగా ఉన్నట్లు 
భావించాడని “అని చేర్చాం గాంధీ ముఖం ఎలిగి పోయి “ఇది చాలు “అన్నాడు. రాత్రి తొమ్మిదింటికి బైస్రాయింటికి చేరాం 
ఆయన ఈ సవరణ ఒప్పుకోలేదు అక్కడే ఉన్న ఎమర్సన్‌ కూడా ఆయన్నే సమర్ధించాడు. చర్చోపచర్చలు జరిపాం వైస్రాయ్‌ 
చాలా భీష్మించు కున్నాడు. ఒకగంటతర్వాట వైస్రాయ్‌ ఎమర్సన్‌ ను రైనీకి ఫోన్‌ చేయమన్నాడు. విషయం తెలుసుకొని అలా 
మార్చవద్దు అనగా బయటికి వచ్చి అలామారిస్తే స్థానిక ప్రభుత్వాలను అవమాన పరచినట్టవు తుంది అన్నాడు. మాబైపు 
తిరిగి ఇప్పుడు ఏం చేద్దాం అన్నాడు. రైనీని రమ్మని మళ్ళీ ఫోన్‌ చేయగా ఆయన పైజమాలో ఉన్నానని చెప్పగా ఫరవాలేదు 
రమ్మనగా,ఆయన ఓవర్‌ కోట్‌ తో రాగా,మళ్ళి అందరంకూర్చుని గంట చర్చించాం. వైస్రాయ్‌ మెత్తబడలేదు. అప్పుడు సప్రూ 
జయకర్‌ లు నావైపు చూడగా నేను ఆయనకు గాంధీ ఇంత చిన్న విషయంలో ఎంతటి మధన పడ్డాడో వివరించా పెద్ద పెద్ద 
విషయాల లో అంగీకారం కుదిరాక ఆఫ్టరాల్‌ ఈ చిన్న విషయంపై పట్టు పట్టకండి అన్నాను. వైస్‌ రాయ్‌ రైనీ వైపు చూడగా 
“ఒ యస్‌ “అన్నాడు “వా యస్‌ “ అన్నాడు ఇర్విన్‌. ఈ విషయంలో గాంధే నుంచి ఇబ్బంది రాకుండా చూడమని కోరగా 
ఆబాధ్యత నాది అన్నాను. వెంటనే గాంధీ దగ్గరకు ఎళ్ళాం. తలకింద ఒక వేలంత ఎత్తున్న దిండు పెట్టుకొని పడుకొని నిద్రకు 


సరసభారతి ఉయ్యూరు 75 గబ్బిట దుర్గాప్రసాద్‌ 


రైట్‌ హానరబుల్‌ శ్రీనివాస శాస్తి 


సిద్ధంగా ఉన్నాడు.గాంధికి అన్నీ వివరించి చెప్పగా ఆయన ఒప్పుకొన్నాడు ఇదంతా అయ్యేసరికి అర్దరాత్రి ఒంటి గంట 
అయింది శుభ ప్రదంగా “అని శాస్త్రి మనకు తెలియ భేశాడుపూస గుచ్చినట్లు వివరంగా. 


రెండవ రౌండ టేబుల్‌ కాన్సరెన్స్‌ 


గాంధీ -ఇర్విన్‌ ఒడంబడిక ఆమోదం పొందినందుకు వైస్‌ రాయ్‌ ఇర్విన్‌ చాలా సంతోషిస్తూ -[// Dear Sastri -1 must 


write one line of thanks to you for the part you have played in making this agreement with 
Mr.Gandhi possible. | can guess how great your part has been,and believe me, | am VERY grateful- 
yours very sincerely -IRWIN.” అన్నాడు మనస్సునిండా కృతజ్ఞతలు వర్షిస్తూ. 


రెండవ రౌండ టేబుల్‌ కాన లెన్స్‌ 


శ్రీనివాస శాస్త్రి 18-4-1931 న మళ్ళీ ఇంగ్లాండ్‌ బయల్టేరి ఈస్ట్‌ ఆఫ్రికన్‌ విషయాలపై పార్లమెంట్‌ లో బ్రిటీష కమిటి ముందు 
సాక్ష్యం ఇవ్వటానికి వెళ్లాడు. అంతటే రెండో గుండ్ర బల్ల సమావేశానికి ముందే లండన్‌ లో ఉన్నాడన్నమాట. అక్కడ 
అనుకూల వాతావరణాన్ని కల్పిస్తూ మహాత్ముని సమావేశంలో పాల్లోనటం పై ఎంతటి విశిష్టత ఉందొ వివరించాడు. 
గాంధీకున్న నిగూఢ అవగాహన బ్రిటీష ప్రజలకు తేట తెల్లం చేసి చెప్పాడు. బిబి సి. లో ఒక సారి మాట్లాడుతూ “బ్రిటిష 
ప్రభుత్వంపైనా మాటనిలకడలేని పాలనీలపైనా అపనమ్మకం కలిగింది గాంధీకి. బ్రిటీష్‌ ప్రభుత్వం పైన ఆయనకు ప్రజలకు 
ఉన్న గౌరవం తిరుగు లేనిది. మధ్యే మార్గం పై ఆయనకున్న నమ్మకం అపారం.ఆయన విజన్‌ అర్దం చేసుకోవటం మహా కష్టం. 
మొదటి సమావేశం ఆయన లేకుండానే జరిగింది ఈ రెండవ దానికి ఆయన ప్రత్యెక ఆకర్షణగా నిలుస్తారు. ఆయన వ్యక్తిత్వం 
ఏమిటో మాటలద్వారా ఆలోచనలద్వారా క్రియలద్వారా ఇప్పుడు మీరు ప్రత్యక్షంగా చూస్తారు. ౪04 wll 566 the 
tenderness and chivalry of his nature can be touched and how privations (మయుఖ్యావసరాలు Jof the flesh 


and wounds of the soul have left his reason without a cloud “అని బోధించాడు రేడియో ద్వారా. 


ఈలోపు ఇండియా నుంచి గాంధి ఈ సమావేశానికి 
రావటం లేదని వార్త వచ్చి అందరూ కలవరం 
చెందారు. ఏప్రిల్‌ లో ఇర్విన్‌ పదవీ విరమణ చేయగా 
ఆస్థానం లో లార్జ్‌ విల్లింగ్గన్‌ వచ్చాడు. గాంధి ఇర్విన్‌ 
ఒడంబడిక లో విషయాలపై వివరణలో భేదాలు 
కలిగాయి. అందుకని గాంధి రాను అన్నాడు,గాంధీని 
రమ్మని ఒక కేబుల్‌ పంపాడు శాస్తి. దీనికి 
సమాధానంగా గాంధి -”నీ కేబుల్‌ నా హృదయాన్ని 
చలిమృ్బణజేసింది. నిన్ను ఓదారుస్తూ ఒక ఉత్తరం 


సరసభారతి ఉయ్యూరు గబ్బిట దుర్గాప్రసాద్‌ 


రైట్‌ హానరబుల్‌ శ్రీనివాస శాస్తి 


రాశాను. కాన్ఫరెన్స్‌ కు రావటానికి నేను తప్పించుకోవటం లెదు. స్థానిక ప్రభుత్వాలు సెటిల్‌ మెంట్‌ ను కాళ్ళలో 
తోక్కేస్తున్నాయి. అణచి వేత ఉచ్చ స్థితి లో ఉంది. యంగ్‌ ఇండియా పత్రిక చదివితే నామనసు నీకు బాగా అర్థం అవుతుంది. 
జరిగిన దానిలో పదో వంతు మాత్రమె అందులో రాశాను. ఇన్ని ఇబ్బందులమధ్య నేను ఇండియా విడిచి రావాలా ?అనేది 
ప్రశ్న సిభూ విషయం లో ఆందోళనగా ఉన్నాను “అని రాశాడు. 


గాంధీ రావటానికి మార్గం సుగమం చేయటానికి అన్ని విధాల ప్రయత్నాలు చేశాడు శాస్తి ఎట్టకేలకు గాంధి 29-8-1931 న 
లండన్‌ బయల్టిరాడు. సెప్టెంబర్‌ ఏడున జరిగే రెండవ రౌండ టేబుల్‌ సమావేశానికి గాంధీ ముందే లండన్‌ చేరాడు. సమావేశం 
ప్రారంభానికి రెండు వారాలముందే మాక్‌ డోనాల్డ్‌ తన తనలేబర్‌ పార్టి మంత్రి వర్గ రాజీనామా ను రాజుకు సమర్పించాడు. అనేక 
ఆర్థిక విషయాలు అతని రాజీనామాకు దారి తీశాయి. వెటనే ఆయనను జాతీయ ప్రభుత్వం ఏర్పరచమని రాజు 
ఆదేశించాడు. అదృష్టవశాత్తు లార్డ్‌ సంకి అదే పదవిలో ఉండి పోయాడు. శామ్యుల్‌ హోర్స్‌ బదులు కన్సర్వేటివ్‌ పార్టికి చెందిన 
వేడ్డ్‌ వుడ్‌ బెన్‌ ఇండియాకు సెక్రెటరి ఆఫ్‌ స్టేట్‌ గా వచ్చాడు. ప్రతిపక్ష టోరీలు ఆయనకు చాలా అడ్డంకులు కల్పించారు 
ముఖ్యంగా చర్చిల్‌. ఇండియన్‌ రౌండ్‌ టేబులర్స్‌ అతడిని అనుమానంగా జాగ్రత్తగా గమనిస్తున్నారు ఒక కన్ను వేసే 
ఉంచారు. లండన్‌ రాగానే గాంధి శాస్త్రితో కలిసి మాక్‌ డోనాల్డ్‌ ను కలిసి మాట్లాడాడు. ఇద్దరి ప్రవర్తన విషయం లో హస్తి 
మశకాంతర భేదం ఉంది. అతడు చిక్కడు దొరకడు టైప్‌. గాంధి దృఢ సంకల్పం, నిష్కపటం ఉన్నవాడు. హోర్స్‌ నుకూడా 
శాస్త్రితో కలిపి కలిశాడు శాస్తి. పైకి గట్టిగా లొంగని వాడిగా కనిపించినా అతడు సూటిగా నిర్మొహమాటంగా ఉంటాడు. 
అతనిలో గాంధీ “ఆనేస్ట్‌ ఇంగ్లిష్‌ మాన్‌ను చూశాడు మహాత్ముడు. అతడిలో గౌరవ సంభాషణ చేశాడు. 


సమావేశం మొదటి రోజు నుంచీ మత విషయం అన్నిటిని మించి ముందుకొచ్చింది. గాంధీ పాల్గొనటం ఆయనకు కానీ 
కాన్ఫరెన్స్‌ కుకానీ ఉల్లాసంగా అనిపించలేదు. ముస్లిం లకు లాగానే అణగారిన వర్గాలు కూడా ప్రత్యెక నియోజక వర్గాలను 
కోరటం గాంధీ కి భౌతిక గాయాన్ని కలిగించినట్లయింది. గాంధీ మనసు కూడా బాగాగాయమై, ఎ క్షణం లోనైనా సమావేశం 
నుంచి ఎల్లి పోతాడని శాస్తి భావించాడు. సర్వ శక్తులు ఒడి ఆయన్ను సమావేశం నుండి ఎల్ళిపోకుండా ఉంచేందుకు 
అన్ని బైపులనుంచి ప్రయత్నం చేశాడు తీవ్రగా. 2-10-1931ఎంకటరామ శాస్త్రికి ఉత్తరం రాస్తూ శాస్తి "శకునాలు బాగాలేవు. 
గాంధీని వేధించారు ఆయన మహోన్నత వ్యక్తిత్వాన్ని కించ పరచారు. ప్రత్యేకతలను కాదనలేదు రాజని ఒప్పుకోనూ 
లెడుతన మనసులో ఉన్నది అల్థి మేటం -కడపటి తీర్చుగా చెప్పేసి వెల్లి పోవాలని గాంధీ అనుకొంటున్నాడు “అన్నాడు.. 
సుహృద్భావ చర్చలకు శాస్తి ఎంతగానో ప్రయత్నించాడు. గాంధీ మాటలను పదే పడదే వివరించాడు కానీ ప్రయోజనం 
శూన్యం. గాంధి మూడు ముఖ్యమైన విషయాలు నొక్కి చెప్పగా వాటిని సవాలు చేశారు అక్కడి ప్రతినిధులు. ఆయన 
చెప్పినవాటిలో మొదటిది-కాంగ్రెస్‌ ఒక్కటే ఇండియాకు ప్రతినిధి. దిన్ని శాస్తి ఒప్పుకున్నా డిప్రేస్సేడ్‌ క్లాస్‌ ముస్లిమ్స్‌ 
ఒప్పుకోలేదు. రెండు -అణగారిన వారికి ప్రత్యెక నియోజక వర్గాలు ఏర్పరిస్తే హిందువు లలో విభజన వచ్చి ఒకరిపై ఒకరికి 
భేదభావన ఏర్పడి బలహీనమౌతారు. మూడు మహమ్మదియులకు ప్రత్యెక నియోజక వర్గాలను రద్దు చేస్తే హిందూ ముస్లిం 
సఖ్యత పెరి జాతీయ ఐక్యతసాధ్యమౌతుంది. గాంధీ చెప్పినవాటికి మైనార్టీలకు నచ్చక మరింత వాటాలకోసం బేరసారాలు 
సాగించారు. 


సరసభారతి ఉయ్యూరు గబ్బిట దుర్గాప్రసాద్‌ 


రైట్‌ హానరబుల్‌ శ్రీనివాస శాస్తి 


అనుకోకుండా అకస్మాత్తుగా ప్రధాని మధ్యవర్తిత్వం లో మైనారిటి కాన్ఫరెన్స్‌ జరిగింది. అందులో మాక్‌ డోనాల్డ్‌ అడిగాడు - 
"మీలో ప్రతిఒక్కరు కమిటీలోని ప్రతి మెంబర్‌ కూడా నన్ను మైనారిటి సమస్య పరిష్కరించమని కాగితాలు రాసిసంతకాలు 
చేసిఇస్తారా ?నా నిర్ణయాన్ని శిరసవహిస్తారా ?ఇది మంచి పద్ధతిఅనుకుంటాను అన్నాడు. హిందువుల పక్షాన శాస్తి 
ఒప్పుకున్నాడు. మాక్‌ డోనాల్డ్‌ వెంటనే -నాకు ఒక వర్గం ఒక వ్యక్తికాదు ఈ కమిటి సభ్యులంతా ఆ డిక్లరేషన్‌ పై సంతకాలు 
చేయాలి “అన్నాడు కానీ ఈప్రయత్నం సఫలం కాలేదు. ఇండియాకు డొమినియన్‌ ప్రతిపత్తికి మాత్రం అడ్డం గా మారింది ఈ 
విషయం. 


గుండ్రబల్ల చిరస్మరణీయ ప్రసంగం 


మహాత్మునిలో సహా చాలా మంది డెలిగేట్లు మాండేట్‌ అంటే విధి లేక ఆదేశాలలో హాజరయ్యారని శాస్తి చెప్పాడు. అది 
కాన్ఫరెన్స్‌ పై తీవ్ర ప్రభావం చూపింది. అందుకే కాన్ఫరెన్స్‌ జాతీయత మూల జీవితంలోకి బ్రిటీష్మూల సిద్దాన్తాలలోకి వెళ్ళింది. 
రాజీ కావాలంటే అందరూ కలిసి ఆలోచించాలి. ఈరకమైన రాజీ మన ముఖ్య నాయకులలో మనస్ఫూర్తిగా లేనందుకు శాస్తి 
బాధ పడ్డాడు. ఇందులో గాంధీ పాత్రను చెబుతూ “మైనారిటీలమీద, రిజర్వేషన్లమీద గాంధీకి నిజమైన దృక్పధం ఉంటే అలా 
ప్రవర్తిన్నేవాడుకాడు. ఊహ సంతోషం కలిగించదు,!16 preferred to be Congress mandatory. సిద్ధాంతాలు ఆదర్శం 
కోసం పోరాటాలు, ప్రాపగాండా ఇవన్నీ చెప్పటానికి బాగానే ఉంటాయి. ఒక సారి ఆందోళన ప్రారంభమైతే ఎక్కడిదాకాపోతుందో 
తెలిదు. ప్రజల బాధలు కష్టనిస్టూ రాలు మనం తీర్చలేక పోవచ్చు.. కాన్ఫరెన్లో శాస్త్రిచాలా చలాకి పాత్రనే నిర్వహించాడు. 
ఆయన భావ స్పష్టత దాన్ని వ్యక్తపరచే విధానానికి అందరూ ఫిదా అయ్యారు. ఫెడరేషన్‌ స్ట్రక్టర్‌ కమిటీ మీటింగ్‌ లో,ఇంగ్లిష్‌ లో 
మాస్టరి వక్తనిపించుకొన్న చైర్మన్‌ లార్జ్‌ సంకి ని అప్రతిభుడిని చేశాడు శాస్తి. అతడు అందరి మంచికోసం నేను నా భావాలను 
వదులుకోలేను. నాప్రణాలిక మార్చుకొంటాకానీ భావ త్యాగం చేయలేను అన్నాడు. శామ్యుల్‌ హోర్స్‌ -” వాళ్ళు అందరి 
క్షేమం కోసం వ్యక్తిగత కోరికలను నష్టపోతారనుకోవాటం మీ ఉద్దేశ్యమా ?”అని అడిగితె శాస్త్రి -అవును అన్నాడు. చైర్మన్‌ - 
శాస్త్రి చెప్పింది రైట్‌. ఆయన అప్పుడప్పుడు నాకు మంచి ఇంగ్లిష్‌ ఎలా మాట్లాడాలో చెబుతూ ఉంటాడు. "అన్నాడు. 
అంటేశాస్తికి ఇంగ్లీష్‌ భాషా నుడికారం ఉచ్చారణ పై ఎంత లోతైనన అవగాహన ఉందొ మనకు అర్ధమౌలోంది. 


౩112-1931 మధ్యాహ్నం రెండు గంటలకు శ్రీనివాస శాస్తి 
చిరస్మరణీయ ప్రసంగం చేశాడు గుంద్రబల్ల సమావేశంలో. 
అందులో మొదటిభాగం ప్రధాని రామ్సే మాక్‌ డోనాల్డ్‌ 
గురించి,తర్వాత భాగం మహాత్మా గాంధీ గురించి చెప్పి 
ఇరువైపులా సమాన స్నేహాన్ని ప్రకటించాడు. ప్రధానిని 
“చిల్లర దేవుళ్ళ సలహాలు  వినద్దని,ఫెడరేషన్‌ 


తర్వాత ఇండియాలో తిరుగుబాటు మూల కారణం వివరించాడు. మేముకోరేది భౌతిక కీర్తి ప్రతిష్టలుకాదు. ఈ సామ్రాజ్యం 
మాదికూడా అనే భావనలోనే.కనుక ప్రదానిగారూ -” The tIME has come for you to take one long step from 


సరసభారతి ఉయ్యూరు 78 గబ్బిట దుర్గాప్రసాద్‌ 


రైట్‌ హానరబుల్‌ శ్రీనివాస శాస్తి 


which there shall be no returning “అన్నాడు. పరిరక్షణలు కొన్ని ప్రస్తుతం అవసరమే కానీ ముందు మేము మా 
రాజ్యంగం పై నిలబడాలి అంతకంటే సేఫ్‌ గార్డ్‌ కాని రిజర్వేషన్‌ కానీ లేదు. దాన్ని మీరు ఏ పేరు లో పిలిచినా మాకు 
అభ్యంతరం లెదు. అది మాత్రం పూర్తిగా ఇండియాకు ఆసక్తికరంగా ఉండాల్సిందే. పరిరక్షణలన్నీ మారాజ్యం లో పొందుపరచి 
ఎవరికీ ఇబ్బంది లేకుండా చేస్తాం. నేను రెండు సూచనలు చేస్తున్నాను మీకు -మొదటిది -మీరు విధించే పరిమితులన్నీ 
రాజ్యాంగంలో చాప్టర్‌ గా చేర్చండి. మేము వాటిపై మా చట్ట సభలలో చర్చించి మంచి నిర్ణయం చేస్తాం. దీనికోసం మేము 
ఇంపీరియల్‌ పార్లమెంట్‌ మెట్లు ఎక్కాల్సిన పని ఉండదు. మేమే రివిజన్‌, మాడిఫికేషణ్‌ చేస్తాం. రాజ్యాంగ అడ్వాన్స్‌ మెంట్‌ 
కోసం మళ్ళి మేము ఇక్కడికి రాకుండా చూడండి. రెండవ సూచన-ఇన్టుుమెంట్‌ ఆఫ్‌ ఇన్ట్స్రక్షన్‌ లో ఒక క్లాజు చేర్చండి. మీరు 
నియమించిన వైస్రాయ్‌ లు ఇండియా రాజ్యాంగం కేబినేట్‌ నిర్ణయం ప్రకారమే నడవాలి.పరిరక్షణలకు అడ్డం చెప్పరాదు. అవన్నీ 
ఇండియా ఇంటరెస్ట్‌ తోనే జరగాలి. ప్రధానిని ఉద్దేశించి ప్రత్యేకమైన Exhortaion “-ప్రబోధం అనే అర్థం వచ్చే మాటఅనే ను 
ఉపయోగించి,తర్వాత జరిగే కాన్ఫరెన్స్‌ లు “UN enthusiastic,dry as dust bureacracy “క మాత్రం అప్పగించవద్దు. 
దానికి కారణం -IN the long corridors and haunts of the India office and of the great secretariat that we 


have built in New Delhi there are many dark places where these beautiful and moving ideals are apt 
to be strangled,or at least they will be delayed until they have no further significance to those they 
have been deeply interested in them “అని కుండ బద్దలుకొట్టి నిజపరిస్థితి విడమర్చి చెప్పాడు శాస్తి. ఘనత 


వహించిన ప్రదానిగారూ మరో ముఖ్యవిషయం -ఇలాంటి కమిషన్లు ముఖ్యమైన కమిటీలు బేసి వారికి ముఖ్య బాధ్యతలు 
అప్పగించే టప్పుడు,ఈ సంవత్సరం చేసినట్లే నియమించండి మహాత్మాగాంధీని ఆయన అనుయాయులను ఆహ్వానించండి. 
ఆయనకు నిస్ఫృహకల్ణించి మళ్ళి నాన్‌ కోఆపరేషన్‌ ఉద్యమం చేబట్టే పరిస్థితి రాకుండా చూడండి “అని మైడెన్‌ స్పీచ్‌ ని 
ఎందేన్‌ గా ఇచ్చాడు. గాంధీకి శాస్త్రి ఏం విన్నవింఛాడో రేపు తెలుసుకొందాం. 


రెండవ కేప్‌ టౌన్‌ సమావేశం 


బ్రిటష్‌ ప్రధానిని వాయిన్నాకశ్రీనివాస శాస్త్రి మహాత్మా గాంధీని -”నిజమే మహాత్మా. ఇప్పుడు మీరు ఒక క్షణం నేను చెప్పింది 
ఆలకించండి మీకు అనంతమైన కీర్తి ప్రతిష్టలున్నాయి. మీ ప్రభావం అపారం. ప్రజలపై మీకున్న పట్టువారిని మీమాట వినేట్లు 
చేసే నేర్చు జగద్విదితం. ఈ అపూర్వ విశేషాలు నిర్మాణాత్మక పనులకు అడ్డమౌతాయా ?మిమ్మల్ని నమ్మి అవమానాల 
పాలాతున్న ఆ అమాయక ప్రజలను నడిపించే హృదయం ఇంకా మీకు ఉందను కొంటున్నారా ?అది అవసరం కాకపొతే ఇక 
ఇప్పుడు అసలు అవసరం లేదని నేను గట్టిగా చెప్పదలచుకోన్నాను. ఈ బల్ల సాక్షిగా మేమంతా ఎంతలో ఆలోచించి ముందుకు 
వెళ్ళే కొన్ని నిర్ణయాలు చేశాం. అవి మీరనుకోన్నట్లు మీకు సంతృప్త ఇవ్వక పోవచ్చు... కానీ మీరు నేను,ఇక్కడి వారందరూ 
రాజ్యాంగాన్ని నిర్మిద్దాం. మనకు కావాల్సినవి అందులో చేరుద్దాం. భవిష్యత్తుపై ఆశతో ఈపని అందరం కలిసి చేసి సాధిద్దాం. 
పిల్లిం ప్రోగ్రెస్‌ లో బన్యన్‌ -eXtreMme suffering “అన్నట్లు దాన్ని తొలగిద్దాం.దాన్ని పెర్ఫెక్ట్‌ గా సమీప భవిష్యత్తులో 
మారుద్దాం. బ్రిటీష ప్రజలు సాధారనంగాతప్పులు చేస్తారు. ఒక్కోసారి తెలివి తక్కువ నిర్ణయాలు చేస్తారు అన్నమాట నిజమే. 
ఈ సుదీర్హకాలం లో వారంతా దారికోచ్చారు. మోడరేషన్‌, జస్టిస్‌ లకు ఆమోదానికి వచ్చారు. నా అనుభవం దృష్ట్యా ఇది మనకు 


సరసభారతి ఉయ్యూరు 79 గబ్బిట దుర్గాప్రసాద్‌ 


రైట్‌ హానరబుల్‌ శ్రీనివాస శాస్తి 


బంగారుకాలం వారు అభినంద నీయ భావనలో,మనసుతో ఉన్నా రిప్పుడు. ఇది వారిలో వచ్చిన గణనీయ మార్చు.. Take 


them now victory is ours. “అన్నాడు. శాస్తి. 


రెండవ రౌండ టేబుల్‌ సమావేశం అవగానే శాస్త్రి లండన్‌ నుంచి కేప్‌ టౌన్‌ కు బయలెరి ఇండియన్‌ ప్రతినిధి బృండంలోకలిసి 
భారతప్రభుత్వం -ఫౌతాఫ్రికా ప్రభుత్వ రెండవ కేప్‌ టౌన్‌ సమావేశానికి జూన్‌ 1931ఎెళ్లాడు.. గుండప్పకు ఈ విషయం రాస్తూ 
శాస్త్రి -”గుండ్రబల్ల అవగానే కొండలరావు లో కలిని డిసెంబర్‌ లో దక్షిణాఫ్రికాకు ఎళ్ళాలి. కేవ్‌ టౌన్‌ అగ్రిమెంట్‌ నురెన్యు - 
కొనసాగించేట్లు చేయాలి. దానికి ఇండియన్‌ ప్రతినిధి వర్గం నన్ను చేర్చింది. ఈ ఒక్క పనిలో మాత్రం నన్ను ఎవరూ 
తప్పించలేక పోతున్నారు. అది నాకు మరో గౌరవం కాదా ?”అని చెప్పాడు. నెలలు గడిచినా మత రాజీ పై ఆశలు 
సన్నగిలిపోతున్నాయి. ఈ స్థితిలోఅక్కడికి ఎళ్ళుటానికి శాస్త్రి కి ఎందుకో ఉత్సాహం లెదు. అక్టోబర్‌ రెండు న వెంకటరామ 
శాస్త్రికి రాసిన ఉత్తరంలో -బల్ల సమావేశంలో నా ఆశలు ఆవిరైపోగా,కేప్‌ టౌన్‌ సమావేశం కు నా మనసు పెట్టలేక పోతున్నాను. 
నేను వెళ్లనని తిరస్కరిస్తే ?మరికొన్ని రోజుల్లో నిర్ణయం తీసుకొంటాను “అన్నాడు. చివరికి వెళ్లాలనే నిర్ణయించు కొన్నాడు 


అతని అవసరం అలాంటిది అయింది. 


ఇండియా ప్రతినిధి ఇక్కడికి రావటంలో రెండు విషయాలున్నాయి. మొదటిది 
1927 అగ్రిమెంట్‌ ప్రా రెన్యు చేయటం. రెండవది ట్రాన్స్‌ వాల్‌ లో ఇండియన్‌ 
య. ఉన్న తీవ్ర బెదిరింపులు. రెండవ దాని విషయంలో పబ్లిక్‌ 


ల్‌ ఏ ఉన్నాయి. న వీరికి ఆస్తులు es నేరం. దీన్నే వాళ్ళు “రాండ్‌ “అనీ 
గోల్డ్‌ బెరింగ్‌ ఏరియా అనీ పిలుస్తారు. ఇక్కడి ప్రజాభిప్రాయం సాధించటం చాలా కష్టం. ఇన్ని ఉన్నా కొందరు భారతీయులు 
గణనీయంగా భూములు కొని సంపన్నులయ్యారు. రాండ్‌ లోని స్టాండ్‌ లను ఆక్రమించుకొని లాభసాటి వ్యాపారాలు 
చేస్తున్నారు. వీరి విజయాలను చూసి ముఖ్యంగా యూదులు అసూయ పడుతున్నారు. వీరేమన వాళ్లకు వ్యాపారం లో పోటీ 
దారులు. కనుక తరచుగా మనవాళ్ళు వాళ్ళో స్టానం ఆక్రమిస్తూ తమ వ్యాపారాన్ని దెబ్బ తీస్తున్నారని వాళ్ళ ఎకానమిని 
దెబ్బ తీస్తున్నారని ఆందోళన చేస్తుంటారు. మన వాళ్ళను అక్కడ తొలగిస్తే తప్ప తమ బ్రతుకు,వ్యాపారం ఆర్థికం సాగదని 
గగ్గోలు పెడుతూ ఉంటారు. 1929లోనే శాస్త్రికి, సర్‌ కెవి రెడ్డికి తెలిశాయి ఇవి. శాస్తి సౌతాఫ్రికా అప్పుడు వదిలాక రెడ్డి 
“ఎజెంట్‌ జెనరల్‌ “అయ్యాడు. తర్వాత కాలం లో తెల్లవారు మరీ బరితెగించి ఇండియన్లు వాళ్ళు సంపద అంతా వదిలేసి 
వెళ్లిపోవాలని ఒత్తిడి ఎక్కువగా చేశారు. ప్రభుత్వం వారిపక్షమే కనుక విభజించి పాలించటం చేతనవునుకనుక “ట్రాన్స్‌ వాల్‌ 
ఏషియాటిక్‌ లాండ్‌ టేన్యూర్‌ ఏన్టెంట్‌ బిల్‌ “తెచ్చి వాళ్ళను జోకొట్టి మనకు మంట పెట్టింది. దీన్ని బట్టి నిషేధించిన 
ప్రదేశాలలో ఉన్న ఇండియన్లు అన్నీ వదిలి “స్పెషల్‌ లోకేషన్స్‌ “ఎల్లి స్థిరపడాలి. దీన్ని న్యాయబద్ధంగా ఇండియన్లు 
తిరస్కరించారు. ఇది పూర్తిగా కేప్‌ టౌన్‌ అగ్రిమెంట్‌ కు పూర్తి విరుద్దమ అన్యాయం అని గగ్గోలు పెట్టారు మనవాళ్ళు. 
ఇక్కడిప్రభుతంమన బ్రిటిష ప్రభుత్వం అనేక సంప్రదింపులు జరిపాక ఆ బిల్లును ఇండియానుంచి వచ్చే ప్రతినిధి వర్గంలో 
చర్చించేదాకా బిల్లు వాయిదా బేస్తున్నట్లు దక్షిణాఫ్రికా ప్రభుత్వం చెప్పి కొంత ఊరట కలిగించింది. ప్రతి అయిదేల్లకు ఆ 
అగ్రిమెంట్‌ రెన్యు చేయాలి, రౌండ టేబుల్‌ కాన లెన్స్‌ జరపాలి. ఇందులో ట్రాన్స్‌ వాల్‌ సమస్యకూడాచర్చకు రావాలి. 


సరసభారతి ఉయ్యూరు గబ్బిట దుర్గాప్రసాద్‌ 


రైట్‌ హానరబుల్‌ శ్రీనివాస శాస్తి 


అప్‌ లిఫ్ట్‌ క్లాట్‌ 


రెండవ కేవ్‌ టౌన్‌ కాన్ఫరెన్స్‌ కు ఇండియన్‌ డెలిగేషన్‌ కు గవర్నమెంట్‌ ఆఫ్‌ ఇండియా కు ఓవర్‌ సీస్‌ ఇన్‌ చార్జిసర్‌ ఫాజిల్‌ ఇ 
హుస్సేన్‌ జాఫ్రికార్బేట్‌,సర్‌ డార్సి లిండ్వే,సరోజినీ నాయుడు కెవి రెడ్డిశ్రీనివాస శాస్త్రి సభ్యులు. బి ఎస్‌ బాజ్‌ పాయ్‌ 
సెక్రటరి.వీరి పని అత్యంత కష్టసాధ్యమైనది సౌతాఫ్రికాలోని కొందరు ఇండియన్లు మహాత్మాగాంధీ సమయంలో సహాయ నిరాకరణ 
లో పాల్గొన్న వారున్నారు. వీరుఅక్కడి ఇండియన్‌ లకు వ్యతిరేకమైనచట్టాలన్నీ రద్దు చేయాలని ఇంఫ్లీడ్‌ చేసినవారే. ఈపని 
సాధించలేక పొతే డెలిగేషన్‌ ను ఇండియాకు తిరిగి ఎళ్ళిపోమ్మన్నారు. అక్కడి ప్రభుత్వమేమో వీళ్ళని ఉన్న చోట్లు ఖాళిచేసి 
స్పెషల్‌ లోకేషన్స్‌ కు వెళ్ళమని ఒత్తిడి చేస్తోంది. అక్కడి న్యాయమంత్రి” పెరు ఇండియన్‌ లకు పూర్తి వ్యతిరేకంగా,శత్రువులా 
ఉన్నాడు. అసలు సమస్యపై పట్టుదలలో దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడు. ప్రభావం బాగా చూపుతున్నాడు. అదృష్టవశాత్తు 
ప్రధాని హీర్త్‌ రోజ్‌,ఇంటీరియల్‌ మంత్రి, మన శస్తి ప్రభావం ఇరువైపులవారిపై అధికంగా ఉంది. వీతకష్టాలు వీతలవిలా అక్కడ 
ఎవరి కష్టాలు వారివి. శాస్త్రికి అక్కడి ఇండియన్ల కష్టాలు మనసుకుచాలా బాధ కలిగించి అత్యంత సానుభూతితో ఉన్నాడు. 
ఇండియన్ల ఆస్తి యాజమాన్యం వ్యాపారం ముఖ్యంగా పరిష్కరించి మనవారికి ఊరట కలిగించాలి. ఇండియన్లకు 
అనుకూలంగా ఏదైనా చట్టం తెస్తే పార్లమెంట్‌ ఆమోదిస్తుందనే గ్యారంటి లేదని ఇండియన్‌ డేలిగేషన్‌ వారు చెప్పారు,కనుక 
రెద్రేస్‌ అంటే విరుగుడు పాలనా విధానంలో ఆలోచించాలి,సాధించాలి. అనుకోకుండా ఒకప్రోసీజర్‌ దొరికింది. మైనింగ్‌ కమీషనర్‌ 
ఇండియన్‌ లకు అనుకూలంగా,ప్రస్తుతం వారు ఉంటున్న స్థలాలో ఉండ వచ్చునని,భావిష్యత్తులోకూడా వారికి అనుకూలంగా 
ఆర్డర్లు ఇవ్వవచ్చునని అనుకొన్నారు. అక్కడి మన వాళ్లకు ఇది ఇష్టం కాకపోవచ్చులందుకంటే కమీషనర్‌ దయా దాక్షిణ్యాల పై 
ఇదంతా ఆధార పడి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితులలో ఇంతకంటే మంచి పరిష్కారం సాధ్యం అయ్యేట్లు లేదుకనుక దీన్ని మన 
డెలిగేషన్‌ ఆమోదించింది. 


అలాగే కేప్‌ టౌన్‌ అగ్రిమెంట్‌ రెన్యు విషయంలో కూడా 

చిక్కులున్నాయి..భారతీయ బృందం “అవ్‌ లిఫ్ట్‌ క్లాజ్‌ “ కు అధిక 

విలువనిచ్చింది. దీనిప్రకారం ప్రభుత్వం ఇండియన్‌ లను తమ వారిలో క 

సమానంగా గౌరవిస్తూ,విద్య మొదలైన విషయాలలో వారి అభ్యున్నతికి 

అన్నివిధాల చర్యలు తప్పక తీసుకోవాలి. ఇందులో తెల్లవారికి కానా 

స్వదేశానికి అపంపటం అనే -రిపాట్రి ఏషన్‌ ఉన్నది.దీనిప్రకారం ఇక్కడ. "= 

సాయమొందుతున్న ఇండియన్లు స్వదేశానికి వెళ్లిపోవాలి వారి పట్టుదల " 

దీనిమీదనే పెట్టారు. మొదటి మూడేళ్ళు ఈ స్కీం బాగానే పని చేసింది. = 

చివరి రెండేళ్లలో ఇండియాకు ఎళ్ళ వారి సంఖ్య బాగా తగ్గిపోయింది. వ. దశలో ఇండియాలో పుట్టిన క లేక 
ఇండియాలో ఎక్కువ సంబందాలున్నవారుకానీ చాలా తక్కువమంది మాత్రమె ఎళ్ళిపోయారు. ఇక్కడికి వచ్చిన వారు 
ఇక్కడ పరిస్థితులు ఆశాజనకంగా ఉన్నాయని ఎవరూ రిపోర్టి ఇవ్వలేదు. కనుక ఇక్కడి వారిని త్వరగా ఇండియా పంపిస్తే 
తప్ప అగ్రిమెంట్‌ రెన్యువల్‌ సాధ్యం కాదని తెల్లవారు పట్టు బట్టారు. దిని నుంచి బయట పడటానికి ఈ డెలిగేషన్‌ ఒక 


సరసభారతి ఉయ్యూరు గబ్బిట దుర్గాప్రసాద్‌ 


రైట్‌ హానరబుల్‌ శ్రీనివాస శాస్తి 


పరిష్కారం ఆలోచించింది. వాళ్ళను ఇండియా నే కాకుండా బ్రిజిల్‌ బ్రిటీష్‌ గయానా టాంన్లన్యికా మొదలైన ఇతర దేశాలకు 
పంపించటం అనే క్లాజ్‌ పెట్టింది.ఇండియన్లు ఆమోదించటానికి వీలుగా “కాలని జేషనొఅనే పదం చేర్చింది. ఇందరి ఇన్ని 
ప్రయత్నాలవలన రెన్యువల్‌ జరిగింది,ఒనర్జివి హక్కు లభించి ఒకరకంగా అందరికి సంతృప్తినిచ్చింది. 


మూడవ రౌ.టే. కా-మరియు శ్వేత పత్రం 


బ్రతికి ఉన్నంతకాలం శ్రీనివాస శాస్తి దక్షిణాఫ్రికాలోని ఇండియన్ల గురించి,వారికి చేజారిపోతున్న అవకాశాలగురించితరచుగా 
జరిగే జాతులమధ్య తీవ్ర పోరాటాల గురించి ఆలోచిస్తూనే ఉన్నాడు. 1943లో దక్షిణాఫ్రికా ప్రభుత్వం ఫీల్డ్‌ మార్షల్‌ స్మట్స్‌ 
తెచ్చిన విపరీతమైన బిల్లు వల్ల ట్రాన్స్‌ వాల్‌ నుంచి డర్బన్‌ నటాల్‌ వరకు ఉన్న ఇండియన్ల ఒనర్శిప్‌ లలో ఎదుర్కొన్న 
పరిస్థిత దారుణం.శాస్తి, పూర్వపు ఎజెంట్‌ జనరల్స్‌ మహారాజా సింగ్‌,రాజా ఆలి లు స్మట్స్‌ కు ఒక అపీల్‌ పంపారు -”ప్రస్తుత 
ప్రపంచ సంఘర్షణ లో మిమ్మల్ని ఇండియా సీనియర్‌ మోస్ట్‌ బ్రిటీష స్టేట్స్‌ మన్‌ గా భావిస్తోంది. కనుక పెండింగ్‌ లో ఉన్న ఆబిల్లు 
ను ఉపసంహరించండి. నటాల్‌ ఇండియన్ల సమస్య ట్రాన్స్‌ వాల్‌ వాళ్ళ సమస్యకంటే భిన్నమైనది. 1939 మధ్యంతర చట్టం 


నటాల్‌ దాకా వర్తించదు. మీకున్న కష్టాలు మాకు తెలిసినా ఆ బిల్లు ఆమోదం పొందితే బ్రిటీష కామన్‌ ఎల్త్‌ లో ఉన్న 


ఇండియా, ఇక్కడి ఇండియన్ల ఆశలు ఆవిరి అయిపోతాయి వారి భవిష్యత్తు చెల్లా చెదరై పోతుంది. సౌతాఫ్రికా మిత్రులముగా 
యుద్దం తర్వాత ఒక సమావేశం ఏర్పాటు చేయండి “కా నీ అక్కడి ఇండియన్ల దురదృష్టం ఎన్నాడుతూనే ఉంది. రంగు 


వ్యతిరేకత మానవ హక్కుల మూలస్వభావానికే విరుద్దం అన్నాడు శాస్తి. కనుక ఈ జాతి వ్యతిరెకతను నానాజాతి సమితి 
దృష్టికి తీసుకు ఎళ్యాలి. 1946లో ఈ సమస్య ఐక్యరాజ్యసమితిలో చర్చకు వస్తే స్మట్స్‌ దక్షిణాఫ్రికాను సమర్థించాడు. 
అప్పుడు దాదాపు జీవిత చరమాంకంలో ఉన్న శాస్తి హృదయాలను కదిలించే ఒక ప్రకటన చేశాడు. -స్మట్స్‌ బహు విధ 
వేషాలు క్రూర నియంత్రణ ను అందరూ ఎండగట్టాలి అతడి ఒంటెద్దు పోకడ బహిర్గతం చేయాలి -”౧౦€ only by the in 
habitants of British Isles but by all that progressive and up-ward looking in the world “అంటూ ఆవేదన 
చెందాడు. 


1932 ఫిబ్రవరి చివరలో శ్రీనివాస శాస్త్రి ఇండియాకు తిరిగి 
వచ్చాడు. మహాత్ముడు యరవాడ జైలు లో ఉన్నాడు. 
ఆయన్ను కలిసి విషయాలు చెబుదామనుకొంటే కుదరలేదు 
అందుకని. ఎప్రిల్‌ లో మద్రాస్‌ కార్పోరేషన్‌ శాస్త్రికి కెవి రెడ్డికి 
సన్మానం చేసినప్పుడు శాస్తి -”కొన్ని పనులు చక్కబెట్టి 
దక్షిణాఫ్రికా నుంచి వచ్చాను. రెండు సార్లు నా సహచరులు 
ఇండియా రాగానే మహాత్మాను కలిసి అక్కడి విషయాలు 


సరసభారతి ఉయ్యూరు గబ్బిట దుర్గాప్రసాద్‌ 


రైట్‌ హానరబుల్‌ శ్రీనివాస శాస్తి 


చెప్పమని ఉద్బోధ చేశారు. ఆయన ఒప్పుకుంటే మేము ధన్యులం. ఆయన నాకు మహా ఆరాధనీయుడు. ఆయనకు 
చెప్పకుండా నేను అక్కడి విషయాలు పబ్లిక్‌ కాని ప్రభుత్వానికి కానీ చెప్పాలనుకోవటం లెదు. ఆయన సౌతాఫ్రికాలో 
చేసినాద్భుతాలు అందరికి తెలుసు. ఆయన్ను చూడ లేకపోతున్నందుకు నేను ఎంత తపించి పోతున్నానో నాకు తెలుసు 
“అన్నాడు 


సహాయ నిరాకరణ మళ్ళీ మొదలు పెట్టటం శాస్తి వ్యతిరేకించాడు. గాంధీని ఎన్నో విధాలుగా ఉద్యమం మళ్ళీ మొదలు 
పెట్ట వద్దని నచ్చ చెప్పే ప్రయత్నం చేశాడు. చివరగా NOt to go back to the “4గ6(శుష్క ) fields of non - 
cooperation” అన్నాడు. ప్రభుత్వం పాటిస్తున్న కారిన్యాన్ని క్రూరత్వాన్నీ ఎండగట్టాడుకూడా. ప్రైం మినిస్టర్‌ రామ్సే మాక్‌ 
డోనాల్డ్‌ కు రెండు ఉత్తరాలు రాశాడు శాస్త్రి. అందులో పోలిసుల అనుష చర్యలను ఖండిస్తూ ఫెడరేషన్‌ విషయం వాయిదా 
వేయటం ఇండియా బంగారు భవిష్యత్తుకు విఘాతం అన్నాడు -”5౧666 Up speed up. The slowest machinery in 


the world is the Government of India reforming itself. Ordinances and lathis can only have a short 
day. during that short day the new order must be brought into being” అని ఘాటుగా మసాలా దట్టించి 


రాశాడు 


1932 ప్రారంభం లో బ్రతిష్‌ ప్రభుత్వం ఇండియాకు మూడు స్పెషల్‌ ఎంక్వైరీ కమిటీలు పంపింది. అందులో ఒకటి స్వాతంత్రం 
కోస రెండవది ఫెడరల్‌ నిర్మాణం ఫెడరల్‌ యూనిట్లమమధ్య ఆర్జికవిదానాలు.మూడవది. ఫెడరేషన్‌ లో రాజ సంస్థానాల 
ఆర్థిక విషయాలు. 1932 జూన్‌ 27న హాన్‌ ఆఫ్‌ కామన్స్‌ లో శామ్యుల్‌ హోర్స్‌ ఒక ప్రకటన చేస్తూ రౌండ టేబుల్‌ పద్ధతిని 
పూర్తిగా మార్చేస్తూ కొత్తప్లాన్‌ గా సలహా సంఘాలను నియమిస్తున్నామని,తర్వాత చర్చలు లండన్‌ లో జరగటానికి ఒక 
కమిటిని ఏర్పాటు చేయబోతున్నామని “చెప్పాడు. ఈ కొత్త ఫ్లాన్‌ పై ఇండియాలో తీవ్ర వ్యతిరేకత వచ్చేసింది. ఆ కమిటీలో 
సభ్యులైన సప్రూ జయకర్‌ లు నిరసనగా రాజీనామా చేసి వైస్రాయ్‌ కి పంపారు. ఇండియాకు తీవ్రని ఆఘాతం జరిగిందని శాస్త్రి 
బాధ పడ్డాడు. కోదండ రావు కు జాబురాస్తూ -” అంతా అయిపొయింది. డొమినియన్‌ స్టేటస్‌ కు దారి యూసుకుపోయింది 
“అన్నాడు అభివృద్ధి కోరేవారంతా సప్రూ జయకర్‌ లను అనుసరించాలన్నాడు. లిబరల్‌ నాన్‌ కో ఆపరేషన్‌ ను మాత్రం 
సమర్థించాడు. కొత్తస్లాన్‌ ను తిరస్కరిస్తూ మొదటి సంతకం పెట్టి ఇలా రాశాడు శాస్తి -”ప్రస్తుత పరిస్తితులలో తర్వాత 
చర్చలకు మన అందరి సహకారం కావాలి “ఆయన చెప్పిన లిబరల్‌ కో ఆపరేషన్‌ సతృలితమిచ్చి రౌండ్‌ టేబుల్‌ ను 
ప్రభుత్వం పునరుద్ధరించింది. 


ప్రోవిన్షియల్‌ అటానమి 


శాస్త్రిరాసిన ఒక ఉత్తరం లో -'ఈ ఆఫీసులో ముఖ్యమైన ఆకర్షణ,సామాన్య ప్రజల దృష్టిలో తేలిక,సుఖవంతమైన 


గౌరవం. నవంబర్‌ లోవిల్లింగ్గన్‌ శాస్త్రికి రాసిన జాబులో -”మా మేనేజింగ్‌ కమిటీ అందులోని మెంబర్‌ ను చేర్చటానికి 


తీసేయ్యతానికి అధికారం పూర్తిగా ఉంది. వచ్చే సమావేశంలో మీ భావాలేమితో స్పష్టంగా చెప్పమని నిర్మొహమాటంగా 


సరసభారతి ఉయ్యూరు గబ్బిట దుర్గాప్రసాద్‌ 


రైట్‌ హానరబుల్‌ శ్రీనివాస శాస్తి 


అడుగుతున్నాను,నేనూ మీ ఆరోగ్య విషయం లో ఆందోళనగా ఉన్నాం. అదీకాక ఇంకాప్రభావ శీలురను చేర్చుకొని 
వారిద్వారా సలహాలు పొందాలని అనుకొంటున్నాం. ఆ సమావేశానికి రెండు వారాలముందే మీరు,రామస్వామి గారు 
ఇక్కడికి వచ్చి మీ సలహాలివ్వండి. మీరు ఉంటే నాకు దండి. మీ అభిప్రాయం ఏమిటో తెలియజేయండి “విల్లీ తనకు 


కావాల్సిందే నేర్పుగా చేసేశాడు. దీనికి శాస్తి సూటిగా -”నాకు తెలిసిన సమాచారం ప్రకారం మెంబర్ల ఫైనల్‌ లిస్టు 


తయారైపోయింది. సభ్యుల సంఖ్య గణనీయంగా తగ్గించటానికి మీరు నిర్ణయించారుకనుక నాకు స్థానం కల్పించటం 


మీకు అసాధ్యమౌతుంది. నేను నిరాశపడిన మాట వాస్తవమే.న దేశానికి సేవ చేయాలనే నేను అనుకొంటున్నాను. నా 
ఆరోగ్యమూ బలహీనంగానే ఉంది. ఇంగ్లిష్‌ వాతావరణలో కొంత కుదుట పడవచ్చు. భగవంతుడు ఎవరి చేత ఎలాంటి 
సేవ చేయిస్తాడో ఎవరమూ ఊహించలేము “అన్నాడు. వైస్రాయ్‌ కి రాస్తూఆయన కోరితే సహాయ పడటానికి 
సిద్ధమే,ఈసంక్లిష్ట సున్ని తమైన విషయంపై కొన్ని నియమాలకు కట్టుబడి ఉన్న గాంధీతో ఒకపరిష్కారానికి ప్రయత్నం 


చేసి ఒప్పిస్తాను. “అన్నాడు 


టోరి ప్రభుత్వం శాస్త్రి చింతామణి సేతల్వాడ్‌ బికనీర్‌ భోపాల్‌ మహారాజు మొదలైన వారిని వారు మొండిఘటాలని 
తమమాట వినరని కావాలనే లిస్టు లో తప్పించింది.చిక్కడు దొరకడు అయిన జిన్నాను తప్పించింది, ఇంగ్లాండ్‌ లోని 
ప్రోగ్రెసివ్‌ వ్యక్తులకు శాస్త్రిని తప్పించటం నచ్చక నిరాశ చెందారు. 14-10-1931మాంచెస్టర్‌ గార్డియన్‌ పత్రిక దీనిపై 
స్పందించి -”ఇది ఇంగ్లండ్లోని అనేకులకు లిబరల్స్‌ కు చాలా కలవరపరచే విషయం. “1115 wisdom and suavity 
(సునిశిత్వం )Jnot to speak of his unsurpassed eloquence have been so great a part of previous Round 
Table Conferences “అని శాస్త్రి రాక ఎంత అవసరమో చెప్పింది. సెలెక్ట్‌ కమిటి ఆఫ్‌ పార్లమెంట్‌ ముందు శాస్త్రి 


సాక్ష్యంచెప్పటానికి లండన్‌ కు ఆహ్వానించ కపోవటం పై దిస్పెక్టేటర్‌ పత్రిక 28-4-1933 న -ిశాస్తిని ఎందుకు 


a= 


ఇండియన్‌ లిస్టు లోనుంచి తప్పించారో కారణం చెప్పాలి. పద్నాలుగు ఏళ్ళ క్రితం మాంటేగ్‌ ను ప్రపోజల్స్‌ పై డ్రాఫ్ట్‌ 
తయారు చేస్తుంటే నేను అడిగాను What Indian public man he regarded as the ablest and most effective 


co-operator with this country ?”Sastri “he said without a moment's hesitation. There is no man in 
all India whose counsel and cooperation the select committee would seek with greater advantage. 
Mr.Sastri had been assiduously and successfully husbanding 
his strength to enable him to discharge what might have 


been the crowning task of his long career of public service. 
Lectures on 


™ THE RAMAYANA 
THE RT. HON. V.S. SRINIVASA SASTRI ప్రభుత్వానికి గడ్డిపెట్టింది 


lt is both foolish and unjust thus to disregard him “అని 


మూడవ గుండ్ర బల్ల సమావేశ వాతావరణం ఆశను హత్య చేసి 
కఠినంగా కన్లర్వేటివ్‌ గా మారిపోయింది. కనర్వేటివ్‌ ప్రభుత్వం వెంటనే 
ఇచ్చే ప్రోవిన్షియల్‌ అటానమి ని దూరం నెట్టి ఫెడరేషన్‌ ను వాయిదా 


84 గబ్బిట దుర్గాప్రసాద్‌ 


రైట్‌ హానరబుల్‌ శ్రీనివాస శాస్తి 


వేసే ఆలోచనలో ఉంది. ఇండియా మహారాజులు ఫెడరేషన్‌ ను సమర్థిస్తున్నారు. తేజ బహదూర్‌ సప్తూ ఇలాంటి ప్రగతి 
వ్యతిరేకులపి విరుచుకు పడ్డాడు. అత్యవసరంగా ఫెడరేషన్‌ ఏర్పాటు చేసి రాజులకు ప్రత్యెక రాజ్యాంగ 
కల్పించామన్నాడు. 1933 లో శాస్త్రి గాంధీ తో నిత్యం సంబంధం తో ఉన్నాడు. సహాయనిరాకరణ ఆపమని కోరుతూనే 
ఉన్నాడు. గాంధి పూనాలోని యరవాడ జైలులో ఉన్నాడు పూనా సర్వెంట్స్‌ ఆఫ్‌ ఇండియాకు కేంద్రస్థానం కనుక 
మహాత్ముని కలవటం తేలిక. 22-6-1933 శాస్త్రి వెంకటరామ శాస్త్రికి జాబురాస్తూ -'ఇవాళమహాత్ముడు చాలా 
సేపునాతో మాట్లాడారు. మహాదేవ దేశాయ్‌ అతని మేనల్లుడు కూడా ఉన్నారు. రెండు వారాలలో విల్లింగ్గన్‌ కు తానూ 
లెటర్‌ రాస్తానని,హార్స్‌,ఇర్విన్‌ లను అతనికి సరైనా సలహ ఇవ్వమని చెప్పమని నాకు చెప్పారు. విల్లింగ్టన్‌ పూర్తిగా 
తిరస్కరించక పోవచ్చు. ఈ విషయం రహస్యంగా ఉంచు మహాత్ముడు క్రమంగా కోలుకొంటున్నారు “అని 
తెలియజేశాడు శాస్త్రి. అదే రోజు శాస్త్రి శామ్యుల్‌ హోర్స్‌ కు జాబురాశాడు -”మహాత్ముడు కోలుకొంటున్నారు ఆరోగ్యం 
కుదుట బడ్డాక వైశ్రాయికతో ఇంటర్వ్యు కోసం ఉత్తరం రాస్తారు.సమాధానం బహుశానిరాశ కలిగిస్తుందేమో నని 
భయంగా ఉంది. అలా జరిగితే దురదృష్టమే. ఇంటర్వ్యు జరిగితుందరికి మంచి జరుగుతుందని నమ్ముతున్నాం. 
ఇప్పుడున్న ప్రత్యెక క్లిష్ట అస్పష్ట పరిస్థితులలో గాంధీ -వైస్రాయ్‌ ల సమావేశం పూర్తీ స్వేచ్చావాతావరాణంన్‌ తో 


జరిగితే తర్వాత ఆమోదయోగ్యమైన సెటిల్‌ మెంట్‌ జరిగే వీలుంటుంది. “అనిరాశాడు 


శామ్యుల్‌ హోర్స్‌ 

శామ్యుల్‌ హోర్స్‌ కున్న కష్టాలు పెద్దవే ముఖ్యంగా చర్చిల్‌ టో కరడుకట్టిన కన్టర్వేటివ లలో. రౌండ్‌ టేబుల్‌ విషయాలు 
శాస్త్రికి తలియజేస్తూ, ఇన్ని అవాంతర పరిస్థితుల్లో కూడా హోర్స్‌ ఎంత బాగా సహకరించాడో తెలియజేశారు. చివరికి హోర్స్‌ 
బాగా మెత్తపడ్డాడు.. అయిదు వారాల సమావేశంలో ఈ సభ పూర్తయింది. 1933జనవరిలో సభ్యులు ఇండియా తిరిగి వచ్చి 
ఆశావహంగా ఉన్నారు. మార్చిలో ఇండియా ప్రభుత్వం ఆ విషయాలను భారత రాజ్యాంగ సంస్కరణ లలో చేర్చింఛి వైట్‌ 
పేపర్‌ గా పార్లమెంట్‌ లో ప్రవేశపెట్టింది. శాస్తి అందులోని ప్రతివిషయాన్నీ దుర్భిణీ వేసి చూసి నట్లు చదివి చూశాడు. 
అందులోని లోపాలు చెప్పి సవరణలను తెలియజేశాడు. కోదండ రావు కు రాసిన ఉత్తరం లో -”శ్వేతపత్రం కొద్దిగా ఆశ 
కల్పించింది. మొత్తం మీద ప్రజాస్వామ్య విరుద్ధంగా,ఇండియాను బలహిన పరచేదిగా,అనైక్యంగా,పని చేయటానికి వీలు 
లేకుండా తోలు బొమ్మలాటగా త్రాళ్ళు అన్నీ బ్రిటీష్‌ వారి చేతుల్లో ఉన్నట్లుగా ఉంది. ఇది భవిష్యత్తులో మార్పు చెందడు 
అని అనలేను. తప్పనిసరిగా మారాల్సిందే. అందులో సిద్దాన్తాలబట్టి కాదు. సంస్కరణ శక్తి బయటి నుంచే రావాలి. ఈ స్కీం 
ను ఆపగలిగితే ?తప్పక ఆపగలను. నేను గాంధి నెహ్రు కాంగ్రెస్‌ అందరం కలిసి పని చేస్తేనే అది ఆగుతుంది “అని రాశాడు. 


హోర్స్‌ ప్రవేశపెట్టిన తంతుపై శాస్త్రి బయటనుంచే గమనిస్తున్నాడు. ఎంతటి అవగాహనలో అతడు ఉన్నాడో ఎలాంటి 
చిక్కుప్రష్టలకినా ఎలా తడుముకోకుండా సమాధానాలు చెబుతున్నాడో భారతీయులబాదాలు కష్టాలపై ఎంతటి సానుభూతి 
ఉందొ అర్ధమైంది. ఒకరకంగా చర్చిల్‌ టో అతడు ద్వంద్వ యుద్ధమే చేశాడు అనిపించింది. అందులో సేఫ్‌ గార్డ్స్‌ చాలా 


సరసభారతి ఉయ్యూరు 85 గబ్బిట దుర్గాప్రసాద్‌ 


రైట్‌ హానరబుల్‌ శ్రీనివాస శాస్తి 


ఉన్నా,అందులో చాలా ఇండియాకు వ్యతిరేకమైనా,అతడి పోరాటపతటిమ మెచ్చదగింది అనిపించింది. ఆర్థిక రక్షణ 
విషయాలలో ఇండియల్‌ కంట్రోల్‌ చాలా తక్కువ. గవర్నర్‌ జనరల్కు గవర్నర్‌ లకు విస్తృత విశేష అధికారాలిచ్చారు. 
రాజుల సమాఖ్య ఇచ్చే సూచనను బట్టి,వాళ్ళు అధికారాలు ఇవ్వ బడుతాయి. అన్నిటికంటే “డొమినియన్‌ స్టేటస్‌ పై 
చెప్పటానికి సిగ్గు ముంచుకొచ్చింది అనిపించింది. అతని అభిప్రాయంలో There I$ ౧౦ standing still,if places are not 
filled,by the right men,they will be filled by wrong men “.శాస్త్రి గాంధీలో కాంగ్రెస్‌ ను ఒక కొత్త సిద్ధాంతం 
ఆలోచించమని చెప్పాడు-”AIMing at constructive national good in legislation,finance 206 
administration” .సెఫ్టెంబర్‌ నాలుగున మహాత్మునికి రాసిన లేఖలో Victory or nothing” అనేది యుద్ద నినాదంఆ 
రోజు పొతే దానికి అర్ధమే ఉండదు. చట్ట సభలు ఉన్న చోట మనకు కావాల్సిన చట్టాలు తెచ్చుకోవచ్చు. సరైన బలమైన 
ప్రతిపక్షం ఉంటే అన్యాయం జరగకుండా చూసుకో వచ్చు "It Is first rate to the government. Bacon said we 
must have our hands constantly in affairs,and he is the man of the world “.ఆఉత్తరం లోనే, 
కాంగ్రెస్‌, లిబరల్స్‌ అందరూ కలిసి బృహత్‌ పార్టి గా మారి భవిష్యత్‌ జాతి సంక్షేమం ప్రగతి ఆలోచించాలి. ఇది ఇప్పటికిప్పుడు 
జరిగే పనికాకపోతే ఆ పార్టీలు అన్నీ తమ అస్తిత్వాలను కాపాడుకొంటూ సహాయ సహకారాలు అందించుకొంటూ దేశాన్ని 
పూర్తిగా పట్టించుకోవాలి “అన్నాడు. 


1934 జనవరిలో శాస్తి” వైట్‌ పేపర్‌ కాన్టి ట్యూషన్‌ “పై రెండు ప్రసంగాలుమైలాపూర్లోని రానడే హాల్‌ లో చేశాడు. దాని 
దోషాలు కడిగేస్తూనే కాంగ్రెస్‌ ను,ఇతర ప్రగతి శీలక పార్టీలను శాసన సభలను ఆక్రమించి రాజ్యాంగం కోసం పనిచేయమన్నాడు. 
రాజ్యాంగం నిర్దుష్టంగా లేకపోతె,ప్రజల బాధ్యతా చాలా పెరుగుతుంది. నా విధి నాకు తెలిస్తే కళ్ళు మూసుకొని కూర్చోలేను. 
నా చేతులు ముడుచుకోనప్పుడు,నా బుద్ధిని మూసుకోమన్నప్పుడు,పని చేయించనప్పుడు నాకు ఉన్నవాటిలో 
మంచేదో,ఎది క్రియాశీలకమో,,ఎది అత్యంత సామర్థ్యం కలదో దాన్ని ఎంచుకొంటాను “దేశంలోని వివేక వంతుల్ని ప్రత్యక్ష 
రాజకీయాలకు పరిపాలనా విధానానికి దూరంగా ఉండవద్దు అని హెచ్చరించాడు. పబ్ధిక్‌ అఫైర్స్‌ ను ఒక విషయగా అధ్యయనం 
చేయాలి. సమర్థులు దూరంగా ఉంటే సమర్ధమైన పాలన ప్రజలకు అందదు. వారి కష్టాలు బాధలు పెరిగిపోయి దేశ 
ప్రగతిఆగిపోతుంది “అనిహితవు చెప్పాడు. 


1934జూన్‌ లో శ్రీనివాస శాస్తి భార్య లక్ష్మి మరణించి ఒంటరి వాడిని చేసి వెళ్ళిపోయింది. ఈ విషయం తన ముఖ్యుడైన 
కృష్ణస్వామి అయ్యర్‌ కు తెలియజేస్తూ శాస్త్రి -”ఇవాల్దికి ఆరు రోజు లైంది ఆమె లేకుండా కాలం గడపుతూ. ఆమె పేరును నా 
జీవితంలో ఒక్క సారి మాత్రమె పలికానేమో. ఇప్పుడు రోజుకు పది వేల సార్లు పిలవాల్సి వస్తోంది “అన్నాడు. ఆమె అనురాగం 
త్యాగం అవగాహన చాలా ఉత్కృష్టం అన్నాడు. ఆమెకు నాపై పగలేదు నాకు హాని చేయనేలేదు. మా దాంపత్యం అన్యోన్యం 
గానే గడిచింది. మా బంధువులు స్నేహితులు ఆమెను చాలా గౌరవిస్తారు. ఆమె సలహాలు ఆలోచనలు నాకు స్ఫూర్తి నిచ్చేవి. 
ఆమె నిర్ణయాలు బహు గొప్పవి.. ఆమె కుమార్తె మనుమలు మనవరాళ్ళు ఆమెను అత్యధికంగా ప్రేమిస్తారు. నన్ను దైవంగా 
భావిస్తుంది. ఒక్కోసారి నన్ను న్యాయంగా,క్షమలో ఉండమని హితవు చెబుతుంది. నాకు నా పేరుకు ఎలాంటి విఘాతం 
కలగకుండా ప్రవర్తించి నన్ను ముందు నిలబడుతుంది. ఆమె చాలామంచిది ఉదాత్తమైనది. ఇక ఇప్పుడు ఆమె స్మృతులు 
నన్ను సరైన దారిలో నడిపించాలని కోరుకొంటున్నాను “అన్నాడు. 


సరసభారతి ఉయ్యూరు గబ్బిట దుర్గాప్రసాద్‌ 


రైట్‌ హానరబుల్‌ శ్రీనివాస శాస్తి 


అన్నామలై యూనివర్సిటి వైస్‌ చాన్ఫలర్‌- 


రైటానరబుల్‌ శ్రీనివాస శాస్తి 


భార్య చనిపోవటం వయసు పెరగటం ఆరోగ్యం తగ్గటం శ్రీని వాస శాస్తిని తను బాగా ఇష్టపడేబెంగులూరు లో స్తిర పడేట్లు 
చేశాయి. అక్కడి వాతావరం ముఖ్య స్నేహితుడు గుండప్ప సహకారం ఆయనకు బాగా తోడ్పడ్డాయి. మైసూర్‌ యూని 
వర్సిటి లుక్ట్సేన్సన్‌ లెకృర్స్‌ గోఖలే పై ఇవ్వటానికి సిద్ధపడ్డాడు. 1935 జనవరిలో రెండు బెంగుళూర్‌ లో ఒకటి మైసూర్‌ లో 
ఇచ్చాడు. కమల లెక్చర్స్‌ లాగానే ఇవి కూడా మంచి విజయాన్నిచ్చాయి. వీటిపై శాస్త్రి ఒక స్నేహితుడికి జాబు రాసి - 
"ఇక్కడ గోఖలే పై ట్రయాలజ ఉపన్యాసాలు ఇవాళే పూర్తీ చేశాను. ఒక్కోటి గంటన్నర ఉపన్యాసం. ప్రేక్షకులు మూడు 
టేలనుంచి అయిదు ఎలవరకు ఉన్నారు. వారి దృష్టిని బాగా ఆకర్షించగలిగాను. బాగా మెచ్చుకొన్నారు గర్వంగా 
ఉన్దినాకు,చేతిలో కాగితం ముక్కకూడా లెదు. వైస్‌ చాన్సలర్‌ నిశ్చేష్టుడయ్యాడు. నాగురించి మూడు నిమిషాలు 
రాసుకొచ్చింది చదివి మెచ్చాడు. నా ప్రసంగాలు 1064! de force “అంటే అత్యద్భుతం అన్నాడు. నాకు బాధ కాని అలసట 
కాని రాకపోవటం నాకే ఆశ్చర్యమేసింది. నేను నా పితృ కార్యాన్ని పరమ పవిత్రంగా చేస్తున్నట్లు అందుకే ఎలాంటి జబ్బు లేక 
రోగనిరోధకం గా ఉందనిపించింది “అని రాశాడు. గోఖలే ఆత్మ శాస్తిలో ప్రవేశించి ప్రభావితం చేసి ఉందేమో తాదాత్మ్యంలో 
అంకితభావంతో గౌరవంతో పరవశంతో మాట్లాడిన మాటలవి. అందుకే అంత శక్తివంతాలయ్యాయి. హాయిగా ప్రశాంతంగా 
జీవితం గడపాలని అనుకొన్నాడు బెంగుళూరులో. 


శాస్త్రి స్నేహితుడు అభిమాని ఆరాధకుడు రాజా అన్నామలై చెట్టియార్‌ శాస్త్రిని అన్నామలై యూని వర్సిటి వైన్‌ చాన్సలర్‌ 
పదవి స్వీకరించమని బాగా బలవంతం చేశాడు. 1929లోనే శాస్త్రిని మొట్టమొదటి వైస్‌ చాన్సలర్‌ గా నియమించాడు 
అన్నామలై. అప్పుడు కెన్యాకు డిప్యుటేషన్‌ పై వెళ్ళాల్సి వచ్చి చేరలేక పోయాడు,ఇప్పుడు మళ్ళీ 1935 ఆహ్వానించాడు 


రాజా అన్నామలై. ఏమీఆలోచించ కుండా ఒప్పుకున్నాడు. గౌరవ వేతనమే తీసుకొన్నాడు. స్కేలు ఆర్భాటం ఒప్పుకోలేదు. 
పొంగిపోయాడు అన్నామలై. వైన్‌ చాన్సలర్‌ గా నిర్వహణ బాధ్యతమాత్రమే కాకతనకు అత్యంత ప్రియమైన ఇష్టమైన బోధన 
కూడా చేశాడు శాస్తి. ప్రపంచంలో చలాదేశాలలో తిరిగి సంపాదించిన జ్ఞాన విజ్ఞానాలు తన విద్యార్థులకు అందజేయలన్న దే 
ఆయన తపన. ప్రోచాన్సలర్‌ అయిన రాజా అన్నామలై శాస్తిపై అత్యంత విశ్వాసం చూపాడు ఆయన నిబద్ధతకు ఫిదా 
అయిపోయాడు. మొదటి మూడేళ్లలో మొదటిఏదాది పూర్తవగానే శాస్త్రి) అన్నామలైకు కృతజ్ఞతను అత్యంత గౌరవంగా ఇలా 
తెలియజేశాడు -”మీరు నాపై పూర్తీ విశ్వాసం ఉంచారు. నా నిర్ణయాలను గౌరవించారు నా రికమందేషన్లు ఏమాత్రం 
తాత్సారం లేకుండా ఆమోదించారు. మనమధ్య కాంప్లెక్స్‌ అనేది లదు. సౌతాఫ్రికాలో లార్డ్‌ ఇర్విన్‌,సర్‌ మహమ్మద్‌ హబిబుల్లాల 


మధ్య నేను సౌతాఫ్రికా ఎజెంట్‌ గా పని చేసిన ఆనందం పొందానుఇక్కడ. "YoU are one of the few people who 


can,when they choose,treat their agent as though he were not a receiver,but a conferrer,of favour 
“వీటన్నిటికంటి మీ వ్యక్తిత్వం,ప్రవర్తన సరికొత్త విధానంగా ఉంది నాకు. మీ గ్రహణ శీలత గొప్పది. ఇవన్నీ నన్ను 


మాట్లాడనీయకుండా,మరింత కృతజ్ఞునిగా అనుమాన రహితుని చేశాయి. అత్యంత గౌరవం నాకిక్కడ మీసమక్షంలో లభించి 


సరసభారతి ఉయ్యూరు 87 గబ్బిట దుర్గాప్రసాద్‌ 


రైట్‌ హానరబుల్‌ శ్రీనివాస శాస్తి 


గొప్ప సంతృప్తి నిచ్చింది. వైస్‌ చాన్సలర్‌ అంటే ఈ బిల్టింులు ఈ సౌకర్యాలు స్టాఫ్‌ స్టూదెంట్స్‌ మాత్రమేకాదు అంతకన్నా 
పరమ పవిత్రమైంది. దిన్ని వదిలేసి నేను ఎడితే ఎంతటి ఒంటరి వాడిగా మిగిలిపోతానో ఆలోచిస్తే భయమేస్తోంది “అని 
రాశాడు. శాస్త్రిని రాజా మరొక టరం కొనసాగించమని కోరాడు శాస్తి ఆనందంగా ఒప్పుకోని పని చేశాడు. 


1936లో శాస్తి ప్రభుత్వ ఎకైక డెలిగేట్‌ గా మలయాకు అక్కడి ఇండియన్‌ లేబర్‌ పరిస్థితులు విచారించటానికి వెళ్లాల్సి 
వచ్చి,అనామలై యూనివర్శిటికి దూరం ఉండాల్సి వచ్చింది. సర్వెంట్స్‌ ఆఫ్‌ ఇండియాకు అనుమతికోసం ఉత్తరం రాస్తూ శాస్తి 
-”నేను వెళ్ళే పని కష్టమైనదో తతేలికవ్యవహారమో నాకు తెలియదు. నా గౌరవానికి సరిపోయేదో లేక కించ పరచేదో కూడా 
తెలియదు. ఏమైనా దేశ ప్రజల మంచికోసం వెడుతున్నా నాతోపాటు నా కుమారుడిని సహాయంగా సెక్రెటరి హోదాలో 
పంపమని కోరుతున్నాను. చర్చలులేకుండా నేను ఎళ్ళుటానికే నిశ్చయించుకొన్నాను. అది నాకు అగౌరవం కాదు,నా 
స్వార్ధానికి కాదు మతపరైనది జాతివ్యతిరేకమైనదీ కాదు. 115 the service of our people. My personal rank or 
dignity is irrelevant “.అని చెప్పాడు. 


1936 జనవరి మొదట్లో రంగూన్‌ చేరాడు శాస్తి. ఒక ప్రైవేట్‌ లెటర్‌ లో 'నాశక్తి నాకు ఆశ్చర్యం కలిగిస్తోంది. 
బాధ,ఉత్సాహాలలో నాపని నేను చేసుకుపోతున్నాను. దైవేచ్చ ఎలా ఉందొ ?”.30రబ్బర్‌ ఎస్టేట్‌ లను చూసి,అక్కడి లేబర్‌ 
పరిస్థితి సంతృప్తిగానే గానే ఉందని మలేషి యాకు ఇండియన్‌ లేబర్‌ ను జతాలుపెంచుతూ ఎక్కువ సౌకర్యాలు కలిపిస్తూ 
పంపించమని రికమెండ్‌ చేశాడు. ఈ రిపోర్ట్‌ ను ఇండియాలో బాగానే మెచ్చారు. కానీ మలేషియాలోని ఇండియన్‌ ప్రెస్‌ 
ఆక్షేపించింది. అక్కడి లేబర్‌ మాత్రం ఇండియానుంచి ఇంకా లేబర్‌ ను పంపవద్దనిఅక్కడివారు సురక్షితంగా సంపన్నం గా 
ఉండటానికి ఇబ్బంది అవుతుందని అభిప్రాయపడ్డారు. తన భావాలను వైస్రాయ్‌ కౌన్సిల్‌ మెంబర్‌ గిరిజా శంకర్‌ బాజ్బాయికి 
తెలియ జేస్తూ శాస్త్రి -”మలేషియాలో ఇండియన్లు స్వర్గం లో ఉన్నారని నేను భావించనని నా క్కిటిక్స్‌ అంటున్నారు. నా 
ఉద్దేశాయం అదికాదు. వేలాది మనవాళ్ళుకు ఇక్కడ ఉపాధి ఉందని చెప్పటమే. ఇక్కడికి వలస రావటం హా గ్రేడ్‌ సిటిజెన్‌ షిప్‌ 
అవుతుంది. అతి ప్రాచీన కాలంలోనే మనం షిప్‌ నిర్మాణం చేశామని చరిత్ర చెబుతోంది. సముద్ర ప్రయాణం చేసి కాలనీలు 
స్థాపించి చాలా శతాబ్దాలనుంచి మనవారు ఉంటున్నారు “అని స్పష్టం చేశాడు శాస్తి. 


విద్యార్దుల సమ్మె 


శ్రీనివాస శాస్త్రి రెండవ సారి వైస్‌ చాన్సలర్‌ అయినప్పుడు విద్యార్థుల సమ్మె వలన ఆటంకం కలిగింది. ఇద్దరు విద్యార్థుల 
మధ్య స్పర్థ చిలికి చిలికి గాలి వావ్హై మధ్యలో అసాంఘిక శక్తులు ప్రవేశించటంలో తీవ్రమైంది. ఈపుస్తకరచయిత అప్పడు 
అక్కడ లెక్చరర్‌. అవిశ్వాసం దావానలమై ప్రాకిపోయింది,శాస్త్రి బహు చాకచక్యంతో సమర్థ్ధతత లొ సానుకూల్యం చేసినా 
మధ్యమధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. మర్యాదగా ఉండదని పోలిసులు జోక్యం కల్పించుకోలేదు. తీవ్రమైన చర్య 
తీసుకోనందుకు అందరు శాస్తిని నిందించారు. అప్పటి మద్రాస్‌ ముఖ్యమంత్రి రాజాజీ తిరుగుబాటు విద్యార్దులన్లర్నీ 
క్షమించమని సలహా ఇచ్చాడు "The the risk of being deceived “అన్నాడు కూడా. పిల్లలపై నమ్మకం సానుభూతి 
ఉన్నా శాస్తి యూని వర్సిటి ప్రశాంతతకు తరచుగా విఘాతం కలిగింస్తూ దోషులని గుర్తింపు పొందిన విద్యార్థులణు 


సరసభారతి ఉయ్యూరు 88 గబ్బిట దుర్గాప్రసాద్‌ 


రైట్‌ హానరబుల్‌ శ్రీనివాస శాస్తి 


ఉదాసీనంగా వదిలి పెట్టాలని లెదు. రాజగోపాలా చారికి ఉత్తరం రాస్తూ -”అధిక సంఖ్యాక విద్యార్థులు ఎంతో సహనంగా 
ఉంటే వారి తలిదండ్రులు ప్రశాంతతకు సహకరిస్తుంటే,దోషుల్ని సస్పెండ్‌ చేస్తే నేను,.అలాంటి అసలైన దోషులకు మళ్ళీ 
అడ్మిషన్‌ ఇస్తేవారి జులాయి తనం పెరిగి ప్రమాదకరంగా మారిపోతారు. యూనివర్సిటి పాలన విషయం ప్రజలు అర్ధం 
చేసుకోలేరు,ఇప్పటికే దెబ్బ తిన్న విద్యశాల గౌరవం పూర్తిగా ముక్కలు చెక్కలౌతుంది ThE pంOliCy of un reserved 


generosity would be proper if my personal interests were alone at stake. | am responsible for a large 
institution which is not my private property.. ఆ విద్యార్థులను నమ్ముతాను అంటున్నారుమీరు,నేను నమ్మను 


నమ్మలేను. వాళ్ళో సంగతి నాకు పూర్తిగా తెలుసు. మీకు బొత్తిగా తెలియదు. వాళ్ళు అవిధేయత వలన నేను చాలా 
ఇబ్బంది పడ్డాను. మీరు పడలేదు. యూని వర్సిటి విషయంలో వారి భవిష్యత్‌ దృక్పధం నాకు తెలుసు. మీకు అస్సలు 
తెలియదు. ”ఈ సారి తప్పు క్షమించి మళ్ళి చేస్తే తీవ్ర చర్య తీసుకోండి “అన్నారుమీరు. అలాగే చేశానను కొండి పబ్లిక్‌ కి 
యేమని సమాధానం చెప్పగలను ?నా నిర్ణయం కంటే న్యాయం కంటే ఇతరులను మెప్పించటానికి నేను లేనిక్కడ. సంక్లిష్ట 
సమయంలో నేను చేసిన జడ్జిమెంట్‌ ను వదిలేసి లొంగిపోతే పబ్లిక్‌ నన్ను ఎంత నీచంగా చూస్తారో అర్థం చేసుకోండి. నైతికత 
కోల్పోయి చదువుల తల్లి ఆలయమైన ఈ విశ్వ విద్యాలయం లో విద్యా వ్యవస్థ కుంటుపడితే బాధ్యత అంతా నాదే 
అవుతుంది “అని నిర్మొహమాటంగా నిష్కర్షగా రాశాడు శాస్త్రి ముఖ్యమంత్రి రాజాజీకి. 


శాస్తి స్నేహితులు హితైెషులు ఈ వ్యవహారాన్ని మహాత్మునికి తెలియభజేయమని ఒత్తిడి చేసినా దీన్ని అంత హై సర్కిల్స్‌ 
వద్దకు తీసుకు ఎళ్లటం వివేకం కాదన్నాడు శాస్త్రి. స్ట్రైక్‌ జరగటం శాస్తి, శారిరకంగా మానసికంగా కుంగి పోవటం గాంధీకి తెలిసి 
వెంటనే సమ్మే మాని -”౫5[0౪/ Obedience to Sastri “అని టెలిగ్రాం ఇచ్చాడు విద్యార్దులకు. మరో టెలిగ్రాం లో శాస్త్రికి 
“My heart goes out to you. | pity the students who have been un worthy of your great stewardship 
“అన్నాడు దీనికి సమాధానంగా శాస్తి ఎంటనే కృతజ్ఞతలో స్పందిస్తూ “MAagNnanimity is the name of Gandhi 
“అన్నాడు. కానీ గాంధిగారి మాటలు విద్యార్థుల చెవికి ఎక్కలేదు. చివరికి రాజాజీ యే ఆ రెబెల్‌ స్టూదెంట్స్‌ కు స్ట్రైక్‌ 
మానేయమని సలహా ఇవ్వటంతో సమ్మె ఆగిపోయింది. తక్కువ మందిపై అతి తక్కువ పనిష్‌ మెంట్‌ తొ సమ్మె 
పూర్తయినందుకు శాస్తి చాలా సంలోషించాడు. 


చివరి రోజులు 


అన్నామలై లో తిరుగు బాటు దార్లులైన విద్యార్థులలో ఒకతను శాస్తి ముఖ్య స్నేహితుని కొడుకే. సౌతాఫ్రికాకు చెందిన 
శ్రీమతి నాయుడు, శాస్త్రి ఇక్కడ విసి అని ఆకుర్రాడిని ఇక్కడ చేర్చింది. ఇది కొంత అడ్వాంటేజ్‌ గా తీసుకొని ఆకుర్రాడు 
గోపాలన్‌ చెడు సావాలకు చేరువై ఇబ్బంది కలిగించాడు. నాయుడు దంపతులు దక్షిణాఫ్రికాలో గాంధీ సహాయ నిరాకరణలో 
పాల్గొన్నారు అందుకని ఆమె తనకోడుక్కి ఫేవర్‌ చేయమని గాంధిని కోరింది. రాజకుమారి అమృత కౌర్‌ కూడా ఆమెకొడుకు 
పట్ల కాస్త దయగా ఉండమని శాస్త్రికి రాసింది. నాయుడు దంపతుల కోరిక తీర్చటం అసాధ్యమని శాస్తి ఎంటనే ఉత్తరం రాస్తూ 
-”శ్రీమతినాయుడు నాకు మరో లెటర్‌ కు బదులుగా గోపాలన్‌ చివరి తెగతెంపులు విషయం రాశాను. అతడు చెప్పే, 


సరసభారతి ఉయ్యూరు 89 గబ్బిట దుర్గాప్రసాద్‌ 


రైట్‌ హానరబుల్‌ శ్రీనివాస శాస్తి 


బయటికి ప్రవర్తించే తీరుకు పూర్తి విరుద్ధం. ఈఎపిసోడ్‌ చివరిదాకా ఆ రెబెల్స్‌ తమ తలి దండ్రులలో నేను మాట్లాడటానికి 
వ్యతిరేకించారు. అనేక భయాలు ఊహలలో తమదే రైట్‌ అని పేరెంట్స్‌ కు కాకమ్మ కబుర్లు చెప్పి నమ్మించారు. మేముకూడా 
ఈప్రాపగాండ కు కౌంటర్‌ ప్రాపగాండా చేయాల్సి వచ్చింది. మేమంతా పేరెంట్స్‌ మంచి తనం పైనే వ్యవహరించాం. కాని వాళ్ళు 
వాళ్ళ పిల్లలు చెప్పిందే పూర్తిగా నమ్మారు... కొందరు కాంగ్రెస్‌ శాసన సభ్యులు కూడా మత పరమైన అసూయలో స్టూడెంట్స్‌ 
కొయ్ముకాసి మాకు వ్యతిరేకంయ్యారు. మహాత్ముని మధ్య వర్తిత్వం వారిలో భయం కలిగించింది. కానీ దాని ప్రభావం 
తాత్కాలికమే అయింది. తప్పుడు అపవాదాలే ప్రాముఖ్యత వహించాయి. -| aM ashamed to say and | was by no 
means exempt.. “రాజాజీ మావెంట కొండంత ధైర్యంతో నిలబడ్డాడు. "He thంUght and thinks | might have 


been thorough in my generosity,and not excluded any one from clemency. With no desire | say it 
after rigorous self examination to be vindictive,| could not go so far “అన్నాడు 


గోపాలన్‌ సిలోన్‌ నుంచి శాస్త్రికి జాబు రాస్తూ అక్కడ మళ్ళీ చదువుపై దృష్టిపెట్టానని తెలియజేస్తే దానికి సమాధానంగా శాస్తి 
అత్యంత హుందాగా జవాబిచ్చాడు -”నువ్వు మీ అమ్మగారి సమక్షంలో అప్పుడు ఇక్కడ జరిగిన విషయాలన్నీ జ్ఞాపకం 
తెచ్చుకొంటే,నీ జీవితవిదానమే గణనీయంగా మారిపోయి ఆనాడు నీ ఎంట ఉన్నవారి ప్రవర్తన ఎంత తేడాగా ఉందొ 
అర్థమౌతుంది. మార్చు వలన కొందరిలో లాభం కొందరిలో నష్టం జరగవచ్చు “Circumstances make sport of us and 


none is fully master of thoughts and deeds. We the best,no less than the worst need mercy and 
charity “.మీ అమ్మగారికి శుభా కాంక్షలు తెలియజేయి. నేను ఆమెకోరినట్లు నీపట్ట్ల ఉదారంగా వ్యవహరించక ఆమె 


బాధలను పెంచినందుకు,తప్పని సరి పరిస్తితుల్లోఅలా చేసిందుకు అర్దం చేసుకోమని చెప్పు. భవిష్యత్తు మీ ఉభయులకూ 
శుభం చేకూర్చుగాక “అని తనపవిత్ర హృదయాన్ని ఆవిష్కరించాడు శాస్తి. 


వయసు వలన ఏర్పడిన శారీరక బలహీనలతల వలన శక్తివాలక రైటానరబుల్‌ శ్రీనివాస శాస్తి అన్నామలై యూని వర్సిటి 
వైస్‌ చాన్సలర్‌ పదవికి1940మార్చిలో రెండవ టరమ్‌ పూర్తికాగానే రాజీనామా చేశాడు. విద్యార్దుల సమ్మె తాలూకు బాధ 
దిగులు లేకుండా ప్రశాంతంగా ఆ యూని వర్సిటి వదిలి వచ్చాడు. 


లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌ లో శాసి 

రై క 
1935ఆగస్ట్‌ లో బ్రిటీష పార్లమెంట్‌ భారత రాజ్యాంగంలో పొందుపరచిన సేఫ్‌ గార్డ్స్‌ విషయాలను పాన్‌ చేసినందుకు నచ్చక 
నిరాశ చెందాడు. రాజ్యాంగానికి దోహద పడేట్లుగా ఎన్నికలలో నిలబడి పదవులు పొందటానికి అవసరమైన సంస్కరణలు 


రూపొందించటానికి కాంగ్రెన్‌ ఒప్పుకోనందుకూ వ్యధ చెందాడు. [0% 52561 had always the firm belief that it was a 


suicidal policy for the best men and women of a nation to stand aside from the government and to 
refuse to practice administration which is the one of the greatest arts. కాంగ్రెస్‌ చాలాకాలం కీకారణ్యంలో 


చిక్కుకు పోయిందని బాధ పడ్డాడు. ఎన్నికలలో నిలబడి దేశ భవితవ్యాన్ని తమ చేతులలో నిర్మించుకొనే గొప్ప 
సదవకాశాన్ని కాంగ్రెస్‌ చేజేతులా నాశనం చేసుకొన్నది ఆలస్యం ప్రమాదకరం అని గుర్తించ లేదు పార్టి. బిల్లు పాస్‌ చేసినా 
బాధ్యతాయుతం కేంద్ర ప్రభుత్వాన్ని ఇవ్వలేకపోయారు. మహారాజుల ఆల్‌ ఇండియా ఫెడరేషన్‌ చల్లబడి పోయింది. కాంగ్రెస్‌ 
కూడా కొత్త రిఫారం తిరస్కరించి భారత రాజ్యంగ నిర్మాణం కోసం రాజ్యాంగ అసెంబ్లని ఏర్పాటు చేయమని కోరింది. 


సరసభారతి ఉయ్యూరు 90 గబ్బిట దుర్గాప్రసాద్‌ 


రైట్‌ హానరబుల్‌ శ్రీనివాస శాస్తి 


బ్రిటిష్‌ ఇండియాలో లో ఎన్నికలు 1937లో జరిగాక వివిధ రాష్ట్రాల శాసన సభలలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. కాంగ్రెస్‌ 
చాలా రాష్ట్రాలలో ఎక్కువ స్థానాలు గెలిచింది.కానీ గవర్నర్లు మంత్రివర్గం మాటను తప్పక పాటించాలని,పాలనలో అనవసర 
జోక్యం కల్పింసుకోరు అని వైస్రాయ్‌ అభయం ఇవ్వక పొతే తాము పదవులు న్వీకరించం అన్నారు. కాంగ్రెస్‌ వారు 
మంత్రివర్గాలు ఎర్చాటు చేయని రాష్ట్రాలలో మిగిలిన పార్టీలు ఎర్పాటు చేశాయి. మద్రాస్‌ లో శ్రీనివాస శాస్తిని మధ్యంతర 
ప్రభుత్వాన్ని ఎర్పాటు చేయమనికోరితే తిరస్కరించాడు. కానీ పరిస్థితులు మారి కాంగ్రెస్‌ ఆరు రాష్ట్రాల్లో మంత్రివర్గాలు 
ఏర్ప్బాటు చేసింది. తర్వాత వైస్రాయి ప్రభుత్వాల పనిలో గవర్నర్లు నిత్యం జోక్యం కలిగించుకోరు అనీ మంత్రివర్గం మాటను 
విశ్వాసంలోకి తీసుకొంటారని అస్యూరెన్స్‌ ఇచ్చాడు. శాస్తి కాంగ్రెస్‌ మంత్రివర్గాలను హృదయపూర్వకంగా అభినదిస్తే లిబరల్స్‌ 
ఆశ్చర్యపోయారు,మద్రాస్‌ సి ఏమ్‌.రాజాజీ మంత్రులకు మోడెన్ట్‌ అంటే నిరాడంబర జీతాలను ప్రకటించగా శాస్తి వారి 
త్యాగాలను శ్లాఘించి రాజాజని “A$ 2 timid and humble fresh man from the University of self denial as 


compared with the Congress ministers who had taken the Doctorate degree “అన్నాడు వ్యంగ్యంగా. 


లజస్లటివ కౌన్సిల్‌ ఉన్నత సభకు రైటానరబుల్‌ శ్రీనివాస శాస్త్రి నామినేట్‌ అయ్యాడు. సహజంగా ప్రతిపక్ష నాయకుడు 
అవటంలో ప్రభుత్వాన్ని వీలైనప్పుడల్లాతప్పులు చూపి కడిగి పారేసే వాడు. భారత దేశం లో ప్రజాస్వామ్య వ్యవస్థకు కాంగ్రెస్‌ 
మూల స్థానం కావాలని శాస్త్రి ఆశయం. కాంగ్రెస్‌ పైకమూండ్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర ప్రభుత్వాల రోజు వారి కార్యక్రమాలో వేలు పెడుతూ 
ఉండటం నచ్చక విమర్శించాడు. ఇంకా శైశవ దశలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వాలను నిర్దాక్షిణ్యం గానే విమర్శించేవాడు. శాసన 
సభలో బయట ేదికాలపైనా ప్రజలను తమ స్వేచ్చ ననుసరించి,ఆలోచించి వోటు వినియోగించమని పదేపడదే 
చెప్పేవాడు.ప్రతిపక్షాల మాట విబాలని చెప్పి, వాటిపై తక్షణ చార్యాలు ప్రభుత్వాలు తీసుకోవాలని హెచ్చరించాడు. ఒక సారి 
మహమ్మద్‌ ఉస్మాన్‌ ఖాన్‌ భారీ శరీరాన్ని చూసి అయినా ఆయనకు ఎక్కువ అవకాశం ఇవ్వాలి అన్నప్పుడు సభ అంతా 
చప్పట్లతో నవ్వులతో మారుమోగిపోయింది. మద్య నిషేధం పై రాజాజీ కున్న పట్టుదలపై శాస్తి సానుభూతి చూపాడు. 
మొదట్లో కొన్ని ఎంపిక చేసిన చోట్ల నిషేధం అమలు జరిపి చూడటం మంచిది అన్నాడు. నిషేద్ధం పై రెండో అభిప్రాయం 
లేనేలేదని గట్టిగా సమర్ధించాడు. బేసిక్‌ ఎద్యుకేషన్స్‌ హింది విషయాలను జాగ్రత్తగా ఆలోచించి ప్రవేశ పెట్టాలి అన్నాడు. మదురై 
దేవాలయంలో ముందుగా హరిజనులకు ప్రవేశం కల్పించి తర్వాత సభలో ఆనాటినుంచే వర్తించేట్లు చట్టాన్ని 
ఆమోదించటాన్ని తప్పుపట్టాడు శాస్త్రి. వయసు మీద పడిపోతున్నా శాస్తి లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌ చర్చలలో చాలాచురుకైన 
పాత్ర పోషించి తనకున్న విశేష అనుభవాన్ని ప్రదర్శించి మన్ననలు పొందాడు -525€ added the Council the 


|b 


distinction of his illustrious personality,rich experience and wise counse 


యూరప్‌ పై యుద్ధమేఘాలు 1938లో కమ్మేశాయి. బ్రిటన్‌ ఫ్రాన్స్‌ లు జర్మనిలో సంఘర్షణ వద్దని విశ్వ ప్రయత్నం చేశాయి. 
హిట్లర్‌ గొంతెమ్మ కోరికలు తీర్చాయి. చాంబర్లేన్స్‌హాలి ఫాక్స్‌ లు నాజీలను బుజ్జగించారు. హిట్లర్‌ భేకోస్టో వేకియా 
ముట్టడిలో,స్వతంత్ర దేశం లో ధైర్యవంతులు దాదాపుగా అంతరించిపోయే పరిస్థితి వచ్చింది. శాస్తి ఆవేదన అంతులేని 
అయింది. కానీ చేమ్బర్లేన్‌ ద్వయం తీసుకొన్న నిర్ణయాలలో న్యాయం,తెలివి ఉన్నాయి అనుకొన్నాడు. 4-10-1938 రాసిన 
ఉత్తరంలో శాస్తి -”ప్రపంచం పిచ్చిదైపోయింది. ఇవాళ ఉన్నంతగా నేను ఎన్నడూ కలవర పడలేదు. నాకు శాంతికావాలా 
"యుద్ధం కావాలా ?ఎందుకు నేను సంతృప్తి చెందలేకపోతున్నాను ?కారణం ఖెకోస్టోవకియా అంతరించి పోయింది. హిట్లర్‌ 


సరసభారతి ఉయ్యూరు 91 గబ్బిట దుర్గాప్రసాద్‌ 


రైట్‌ హానరబుల్‌ శ్రీనివాస శాస్తి 


భూతం ఆవహించిన ప్రపంచంలో అధర్మం లెని శాంతి సాధ్యమా "అలాచేస్తే నేను ఫూల్‌ అవుతాను. హలిఫాల్స్‌ “Peace is at 
this juncture greater to the world than justice “అన్న మాటను ఇష్టపడను. శాంతి చాలా ప్రత్యక్షమైనది. కనీసం 
దాని నెగటివ్‌ విషయం లోనైనా న్యాయం కంటే ఎక్కు వైనది, గుర్తిమ్నదగినదికూడా. "Who would sacrifice a clear 


tangible end for a mere abstraction which means different things to different nations and different 
individuals "ఇలాంటి శాంతి ఎక్కువకాలం నిలవదు. కొందరు అడగవచ్చు “ఎప్పుడో పోరాటం చేయటం కంటే, ఇప్పుడే 


ఎందుకు చేయకూడదు?”॥t May be better now than tomorrow “దీనికి సమాధానం చనిపోతున్న పేషెంట్‌ కు డాక్టర్‌ 
కు చెప్పినట్లు ఉంటుంది. "ఎలాగో నాలుగు రోజుల్లో పోతావుగా ఇప్పుడే ఎందుకు పోవు ?”అన్నట్లు ఉంది.దివుని చర్యలు 
అంతు చిక్కనివి. ఏది ఖచ్చితంగా చెప్పలేం. మనకు సమయం దొరుకుతున్చేమొలువరికి తెల్సు ?మానవ జాతి తన 
పద్ధతిమార్చు కొంటుందేమో ?The nations may learn the wisdom of peace,and all quarrels will yield to 
reason “అంటూ తన మనో వ్యధను వ్యక్తం చేశాడుశాస్తి. 


హిట్లర్‌ పోలాండ్‌ పై దాడి జరపగానే బ్రిటన్‌ యుద్దాన్ని ప్రకటించింది. శాసనసభను సంప్రదించకుండా బ్రిటీష ఇండియా 
ప్రభుత్వం యుద్ధంలో పాల్గొనగా సహజంగా కాంగ్రెస్‌ దానితోపాటు అన్ని ప్రోగ్రెసివ్‌ పార్టీలు దాన్ని తిరస్కరించాయి. కానీ గాంధీ 
మాత్రం బ్రిటీష్‌ ప్రభుత్వం పై ఎల్లలు లేని సానుభూతి,జెదార్యం ఒలకబోశాడు. ముందుగా. బైశ్రాయిలో మాట్లాడి లండన్‌ 
కు,పార్లమెంట్‌ హౌస్‌ కు, వెస్ట్‌ మినిస్టర్‌ అబ్బే కు జరిగే అపార నష్టాన్ని తాను అంచనా వేయలేను అన్నాడు. చైనాలో ఉన్న 
నెహ్రు హడావిడిగా వాలిపోయి ఇండియా అన్ని విధాల బ్రిటీష ప్రభుత్వానికి సహాయ సహకారాలను ఈ యుద్ధం లో 
అందించాలి అన్నాడు. 15-8-1939 న సమాటేశామైన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటిమాత్రంగాంది ఎంట లెదు.గాంధి స్థితి కష్టంగా 
ఉంది..సందేహపు ముళ్ళకమ్మపై ఆయన ఉన్నాడు. వెలుగుకోసం సత్యంకోసం ఎతుకు తున్నాడు. గాంధీకి ఉన్నా అహింసా 
సిద్ధాంతంపై శాస్త్రికి విపరీతమైన నమ్మకం ఉంది.వర్కింగ్‌ కమిటి మీటింగ్‌ లో ఆయన పాత్ర ఆశ్చర్యం కలిగించింది.బాధించింది 
కూడా. కొన్ని రోజులతర్వాత మద్రాస్‌ లో మహాదేవ దేశాయిలో శాస్తి ఈవిషయం మాట్లాడాడు. ఆయనేదో సర్ది చెప్పే 
ప్రయత్నం చేస్తే ఓపిక నశించి ఆయన వాడిన “AffEctionate vehemence “ప్రభావ వంతమైన వేగం -అనే మాటనచ్చక 
“మీ గాంధి నా గాందీకంటే తక్కువ. అలాంటి గాంది నాకు పనికి రాడు.ఆయన తనకున్న ఉన్నత ఆదర్శాలలో 
ఉండలేకపోతే ఆయన గొంతు ఆయన్నే కోసుకోమను “అన్నాడు ఉద్రేకంగా. తర్వాత గాంధీకి తావీగా క్షమాపణ చెప్పాడు. 
వర్కింగ్‌ కమిటికి కూడా ఒక లెటర్‌ రాశాడు. అందులో ఏముందో రేపు తెరిచి చూద్దాం. 


కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటికి ఒక లేఖ 


కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటికి ఒక లేఖ పంపుతూ శాస్తి -”విషయం చాలా లోతుకు పోయింది. అది అక్కడే చిక్కుకుపోయింది. 
వర్కిగ్‌ కమిటీ తొ గాంధీకి ఉన్న విభేదమమిటి ?అది నాన్‌ వయోలెన్స్‌ కు భ్రస్తత్వం అనుకోన్నారా ?బ్రిటన్‌ తొ లాభ సాటి 
బేరాలు ఆడకుండా సహకరించాకూడ దనా ?వర్కింగ్‌ కమిటి మీటింగ్‌ కు రాకముందే ఆయన ప్రభుత్వానికి 


సహకిస్తామన్నారనా *”౦ plead that his cooperation with violence was to be non violent in is a poor 


defence ? non violent violence beats me. Nehru and working committee would not be content with 
this aneamic simulacrum of support if Britain complied with their demand and promised India her 


సరసభారతి ఉయ్యూరు 92 గబ్బిట దుర్గాప్రసాద్‌ 


రైట్‌ హానరబుల్‌ శ్రీనివాస శాస్తి 


freedom “. ఆ ఉత్తరం లోనే -యుద్ధం అనే నాటక శాలలో ఇండియా ప్రజలను గాంధీ రొమ్ములు సాచి,శత్రువుల ఖడ్గ 
ప్రహరాలను రుచి చూడమని ఉపదేశం ఇస్తాడా ?కొద్ది క్షణాలకిందే నేను ఆయన అలానే అంటాడని ప్రతిజ్ఞ చేశా. నాకు ఇక యే 
నమ్మకమూ లెదు “అన్నాడు. 


1939 సెప్టెంబర్‌ 30 హరిజన్‌ పత్రికలో గాంధి,శాస్తి ఉత్తరాన్ని దేశాయ్‌ కి రిఫర్‌ చేశాడు. "నాకు ఆయనకు ఏరకమైన బాద్దిక 
షరతులు లేవు. ఆయన కోపంతోకాక ఆవేదనలో రాసి ఉంటాడు అలాగ. నేను మళ్ళి అదే సమాధానం చెబుతా. చెక్‌ లకు 
అబిసీనియన్లకూ అలాగే చెప్పాను. నా అహింస దృఢమైన పదార్ధంతో ఉంటుంది. శాస్త్రవేత్తలు కనిపెట్టిన అతి గట్టి లోహం 
కంటే అది మరింత దృఢమైనది. ”/65 2125, aM painfully conscious of the fact that it has still not attained its 


native firmness “అన్నాడు. 


1940లో గాంధీ మళ్ళి అహింస కల్తి లేని అతి స్వచ్చమైనది అని ప్రవచిస్తే శాస్త్రి చాలా సంతోషించి ఒక జాబురాస్తూ - 
"నైతిక విలువలు అన్ని విలువలకన్నా ఉత్తమమైనవి అనేవారు మిమ్మల్ని చూసి గొప్ప సంతృప్తి చెందుతారు. అది చాలా 
ప్రశాంతంగా ఆలోచిస్తే మానవ మట్టిలోనుంచి పవిత్ర దేవతా విగ్రహం తాయారు చేయటం వంటిది. అందులో తప్పినా కూడా 
ఉన్నతకీర్తే లభిస్తుంది. లెక్కల్లో సున్నా అంటే సున్నాయే. మానవ విషయాలలో మాత్రం దీనికి వ్యతిరేకం. అత్యన్తభారి 
లావాదీఎలు సున్నలో అంతమవుతాయి, కానీ వ్యర్థప్రయత్నాలు కావు. అనుభవం తెలివి రుజువు కాబడిన శక్తి విపరితమైన 
లాభాలే ఆ క్షణం లో మనం కొండనుంచి జారిపడే రాయి సిసిఫాస్‌ గా ఉంటాం. దాన్ని మళ్ళి అట్టడుగునుంచి పైకేత్తి ప్రయత్నం 
చేయాలి.-60 On brave soul,your faith is inextinguishable. It is not of this earth. అంటే మీది దైవ చిత్తం 
“అన్నాడు శాస్తి రెండు చేతులు జోడిస్తూ. "గాంధీని అసలైన రాజకీయ వేత్త అన్నాడు. ఆయనలో ఒక రుషిని 
దర్శిస్తున్నానీ,అందులో ధైర్యం సత్యంతో ప్రయోగం చూస్తున్నాడనీ. అ సత్యం అత్యద్భుత విజాయాలుసాదించిదని. అందుకే 
ఆయన నాన్‌ కొ ఆపరేషన్‌ సిద్ధాంతంలో కల్తిలేని స్వచ్చత దర్శించానని పొంగిపోయాడు. ”| ౧1266 ౪౦4 alongside the 
philosophers and ethicists of fame. మాలాంటి వారికి వారసత్వంగా కొన్ని మంచి లక్షణాలు అబ్బి ఉంటాయి “10 
see you descend on occasions from the heights,| feel bereft (నశించిన ) of my natural 
garment,disrobed of my national pride “అని అత్యత వినయంగా,ఉత్కుుష్టంగా మహాత్ముని గొప్పతనాన్ని శాస్తి 
ఆవిష్కరించాడు. 


మహాత్ముని అహింసా వ్రతం 


పారమార్ధిక స్థాయినుంచి వ్యావహారిక స్థాయికి దూకిన లాఘవంలో శాస్తి గాంధీలో రాజకీయ పరిస్థితి చర్చిస్తూ ఉత్తరం రాస్తూ 


ఇలా అన్నాడు గట్టి బలం విశ్వాసాలున్న పార్టి ఇప్పుడే అధికారం పొంది ప్రజలబాగుకోసం,రక్షణ కోసం కృషికి 
ఉపక్రమించాలి. స్వతంత్రంతో పాటు అన్ని ఉద్యమాలను వంటనే ఆపెయ్యాలి. నా అభిప్రాయాలను మీకు రాసే 
స్వేచ్చతీసుకొని తెలియజేసినందుకు క్షంతవ్యుడిని. ఒక టీచర్‌ లాప్రవర్తించి అలా రాశానేమో. బాధ్యతారాహిత్య 
విమర్శకుడిగా ఒక్కో సారి హద్దులు దాటుతూ ఉంటాను. "LIke an Irresponsible critic | have alternately found 


fault and exhorted. Like an anxious son of India | have painted a lurid picture and alarmed you un 


సరసభారతి ఉయ్యూరు 93 గబ్బిట దుర్గాప్రసాద్‌ 


రైట్‌ హానరబుల్‌ శ్రీనివాస శాస్తి 


necessarily. Put down these lapses partly to ignorance and partly over wrought nerves “.అని 


పశ్చాత్తాపం ప్రకటించాడు. 


మహాత్ముని అహింసా వ్రతం పై ఆరాధన,పట్టుదల చూసి శాస్తి మద్రాస్‌ వార్‌ కమిటి సభ్యుడిగా చేరి వంద రూపాయలు 
యుద్ధ నిధికి విరాళం చెల్లించాడు. ప్రారంభోత్సవసభకు వెల్లాడు కానీ అక్కడ గాంధి,కాంగ్రెన్‌ వ్యతిరేక ఉపన్యాసాలు విని 
నచ్చక బాధపడి మధ్యలోనే వచ్చాడు. యుద్దనిదికి శాస్తి డబ్బు ఇవ్వటం ఆయన అభిమానులుఆశ్చర్యపోయారు. దానికి 
శాస్త్రి “నేను మహాత్మునిలా అహింసా ప్రవక్తనుకాను కానీ నేను శాంతి ప్రేమికుడిని “అన్నాడు యుద్ధం లో బ్రిటన్‌ జయం 
పొందకపోతే ప్రజాస్వామ్యానికి పెద్ద ప్రమాదం అని భావించాడు శాస్తి.సర్వెంట్స్‌ ఆఫ్‌ ఇండియా సాసైటి వార్‌ కమిటిలో చేరలేదు 
అందుకని శాస్త్రి నియమోల్లంఘన చేశాడని భావించారు. ఆయనకున్న నీనియారిటి ని బట్టి చూసీ చూడనట్లున్నారు. 
అయినా ఆయన సహచారులుమాత్రం అత్యంత గౌరవాభిమానాలలో చూసేవారు. 


అలాగే రెండో సారి శాస్త్రి మెజారిటి మార్గాన్ని కాదన్నాడు. 515 అంతటి సర్వెంట్సాఫ్‌ ఇండియా కమిటి అధ్యక్షుడు కుంజ్రి 
ఇతర సభ్యులు పాకిస్తాన్‌ విషయం పై విభేదించాడు వాళ్ళు పాకిస్తాన్‌ అభిప్రాయానికి లొంగితే త్వరగా ఇండియాకు స్వతంత్రం 
వస్తుంది అన్నారు. భారత విభజన శాస్త్రికి నచ్చలేదు. బాల్య యౌవన దశలనుంచి నమ్మినడానికి వ్యతిరేకంగా జరగటం 
ఆయనకు ఇష్టం లెదు. బలహీనమైన ఆరోగ్యం లోనే. మరణశయ్యపై ఉన్న శాస్తి చివరి ఉత్తరం మహాత్మా గాంధీకి ఇండియా 
నుంచి పాకిస్తాన్‌ ను విడకోట్టవద్దని రాశాడు -”పంజాబ్‌ బెంగాల్‌ లు నాశనమౌతాయి. భారత స్వాతంత్ర్యం కోసం దేశంలో యే 
భాగాన్నీ త్యాగం చేయద్దు “It I5 bound to be a lasting enemy and a blistering sore to India. “అని ఆనాడే 
బాగా ఊహించి చెప్పిన క్రాంతదర్శి శాస్త్రి. ఇండియా విభజన శాస్త్రి చూడలేదు. 


ఇండియన్‌ యూనియన్‌ ఏర్పాటు 


వైస్రాయ్‌ కాంగ్రెస్‌ తొ యుద్దానికి తోడ్నడమని జరుపుతున్న చర్చలు అన్నీ శాస్తి ఆసక్తిగా గమనిస్తూనే ఉన్నాడు. 1940 
లోపైప్రాయ్‌ ఇచ్చిన “ఆగస్ట్‌ ఆఫర్‌ “ను కాంగ్రెస్‌,గాంధి తిరస్కరించారు. గాంధీ కొద్దిమందిలో వ్యక్తిగత సత్యాగ్రహం 
చేయాలనుకొన్నాడు. 1942మార్చిలో సర్‌ స్టాఫర్డ్‌ క్రిప్స్‌ ను రాయబారిగా బ్రిటీష ప్రభుత్వం ఇండియాకు పంపి 
అందులోయుద్ధం ముగియగానే ఇండియన్‌ యూనియన్‌ ఏర్పాటు చేసి పూర్తీ డొమినియన్‌ స్టేటస్‌ కల్పిస్తామని, ఈలోపు 
జాతీయప్రభుత్వం ఏర్పాటు చేసి అది శాసనసభకు కాక వైస్రాయ్‌ కి బాధ్యత వహిస్తుందని చెప్పారు. భారతీయుల చిరకాల 
కోరికలు పూర్తిగా తెలిసిన క్రిప్స్‌ ఇలా చేయటాన్ని శాస్త్రి బాధపడ్డాడు. దీన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌ “క్విట్‌ ఇండియా “ఉద్యమం 
లేవదీయగా గాంధి నెహ్రు మొదలైన ముఖ్య జాతీయ నాయకులను అరెస్ట్‌ అయ్యారు. జాతీయ ప్రభుత్వం ఏర్పడి శాంతి 
సమావేశంలో మహాత్ముని శాంతి అహింస సిద్ధాంతాలు మహాత్ముడు వినిపిస్తాడని సంతోషించాడు శాస్తి. ఒకమహోన్నత 
రాజకీయ వేత్త చేయరాని పని శాస్త్రి చేస్తూ లార్డ్‌ వేవెల్‌ కు,సెక్రటరి ఆఫ్‌ స్టేట్‌ మిస్టర్‌ అమెరి కి వైస్రాయ్‌, గాంధీలకు ఒక 
ఉత్తరాలు రాసి ప్రెస్‌ కు రిలిజ్‌ చేశాడు. ఇవి 24-10-1943న ప్రచురింపబడ్డాయి. అందులో ఒక మహా దిశభక్తునిగా,అసామాన్య 
దేశ పౌరునిగా తన ఆవేదన అంతా ఎళ్ళుబోశాడు శాస్తి -” Demand not of our revered leaders that they stand 


with tears in their eyes at the gates of the Viceroy’s palace and strike penitential palms of aching 
cheeks. Play the act of magnanimous victor and the healing statesmen. Do not | adjure you,sow 


సరసభారతి ఉయ్యూరు 94 గబ్బిట దుర్గాప్రసాద్‌ 


రైట్‌ హానరబుల్‌ శ్రీనివాస శాస్తి 


dragons’ teeth on the ancient and swallowed soil to this country “అని ప్రాధేయపడ్డాడు దేశంకోసం 


ప్రజాస్వామ్యం కోసం దేశ ప్రజల అభివృద్ధికోసం. 


వైస్రాయ్‌ కి రాసిన దానిలో -”సెక్షన్‌ 93రద్దు చేసి శాసన సభలను పునరుద్ధరించి పని చేసేట్లు చేయండి. యుద్ధం 
పూర్తయిన్గికనుక దోమికకల్‌ హుడ్‌ ను సత్వరం ఏర్పాటు చేసి మా ప్రతినిధులు ఇంపీరియల్‌ కాన్ఫరెన్లో ప్రపంచ శాంతి 
సమావేశంలో గ్రేట్‌ బ్రిటన్‌ కెనడా ఆష్ట్రేలియా సౌతాఫ్రికా లతోపాటు తలలత్తు కొని నిలబడేట్లు చేయండి. ఇది గోప్పపనిగా 
చరిత్రలో నిలిచిపోతుంది. ఇది మీరు తలచుకొంటే రేపే సాధ్యమౌతుంది. ”[౦ the sun of armistice may suddenly 


burst through the cloud of war,brightening the plane and calling upon the nations to tackle the 
hundred problems of peace “అని హితవు చెప్పాడు. మహాత్ముని రాసిన లెటర్‌ లో -”ప్రియ సోదరా !మంచి అవకాశం 


వచ్చింది. ఇలాంటిది శతాబ్దాలకొకటి వస్తుందేమో. త్వరలో జరిగేశాంతి సమావేశంలో గాయం బాధపడ్డ దేశాలు 
న్యాయం, సౌభ్రాతృత్వం లను జాతి,రంగు మతాలకు అతీతంగా కోరతాయి. మీరు అక్కడికి తప్పక ఎళ్ళి పాల్గొనాలి. మీరు 
కాకపోతటే ఎవరు ఎళ్ళి న్యాయం చేయగలరు మహాత్మా. యుద్ధం ఇక శాశ్వతంగా బహిష్కరింప బడాలిమానవ సంక్షేమం 
కోసం. ఆనాటి సదవకాశాన్ని జారవిడుచుకొంటారా మీరు. లేదు లేదు వెయ్యి సార్లు లేదు లేదు మీరు తప్పక పాల్గొంటారు 
ప్రపంచశాంతి పరిరక్షిస్తారు. శాంతివాదం అహింస ఎక్కడైనా ఎప్పుడైనా పలకబడినప్పుడు గాంధీ మాత్రమె గుర్తుకు వస్తారు 


అన్ని దేశాలలో అందరి ప్రజల మనసులలో. "What should keep you from bearing irrefragable witness to the 


truth that you have ever cherished in your heart,the truth must resound through the ages when your 
body has perished ?”అనేక అవమానాలు ఇబ్బందులు బాధలు అనుభవించిన మీకు “The hur of exaltation 


approaches you. | see you Great Soul in a vision of glory go up the Mount of Expectancy of a 
weary,waiting world raise high the right hand of blessing and solemnly utter the word which is in all 
hearts and which comes full of hope and full of meaning from your inspired lips “.” అంటూ నిండు 


హృదయంలో పరమాత్మను స్టోత్రం చేసినట్లు రైటానరబుల్‌ శ్రీని వాస శాస్త్రి భారతీయ ఆధ్యాత్మిక అమృత బిందువులను 
ఒలకబోస్టూ మహాత్మాగాంధీ మహాత్మ్యాన్ని చాటాడు. 


ఆగస్ట్‌ ఆఫర్‌ 


వైస్రాయ్‌ కాంగ్రెస్‌ తొ యుద్దానికి తోడ్నడమని జరుపుతున్న చర్చలు అన్నీ శాస్తి ఆసక్తిగా గమనిస్తూనే ఉన్నాడు. 1940 
లోవైపాయ్‌_ ఇచ్చిన “ఆగస్ట్‌ ఆఫర్‌ “ను కాంగ్రెస్‌గాంధి తిరస్కరించారు. గాంధీ కొద్దిమందిలో వ్యక్తిగత సత్యాగ్రహం 
చేయాలనుకొన్నాడు. 1942మార్చిలో సర్‌ స్టాఫర్డ్‌ క్రిప్స్‌ ను రాయబారిగా బ్రిటీష ప్రభుత్వం ఇండియాకు పంపి 
అందులోయుద్ధం ముగియగానే ఇండియన్‌ యూనియన్‌ ఏర్పాటు చేసి పూర్తీ డొమినియన్‌ స్టేటస్‌ కల్పిస్తామని, ఈలోపు 
జాతీయప్రభుత్వం ఏర్పాటు చేసి అది శాసనసభకు కాక వైస్రాయ్‌ కి బాధ్యత వహిస్తుందని చెప్పారు. భారతీయుల చిరకాల 
కోరికలు పూర్తిగా తెలిసిన క్రిప్స్‌ ఇలా చేయటాన్ని శాస్త్రి బాధపడ్డాడు. దీన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌ “క్విట్‌ ఇండియా “ఉద్యమం 
లేవదీయగా గాంధి నెహ్రు మొదలైన ముఖ్య జాతీయ నాయకులను అరెస్ట్‌ అయ్యారు. జాతీయ ప్రభుత్వం ఏర్పడి శాంతి 
సమావేశంలో మహాత్ముని శాంతి అహింస సిద్ధాంతాలు మహాత్ముడు వినిపిస్తాడని సంతోషించాడు శాస్తి. ఒకమహోన్నత 


సరసభారతి ఉయ్యూరు 95 గబ్బిట దుర్గాప్రసాద్‌ 


రైట్‌ హానరబుల్‌ శ్రీనివాస శాస్తి 


రాజకీయ వేత్త చేయరాని పని శాస్త్రి చేస్తూ లార్డ్‌ వేవెల్‌ కు,సెక్రటరి ఆఫ్‌ స్టేట్‌ మిస్టర్‌ అమెరి కి వైస్రాయ్‌, గాంధీలకు ఒక 
ఉత్తరాలు రాసి ప్రెస్‌ కు రిలిజ్‌ చేశాడు. ఇవి 24-10-1943న ప్రచురింపబడ్డాయి. అందులో ఒక మహా దిశభక్తునిగా,అసామాన్య 
దేశ పౌరునిగా తన ఆవేదన అంతా ఎళ్ళుబోశాడు శాస్త్రి -” Demand not of our revered leaders that they stand 


with tears in their eyes at the gates of the Viceroy’s palace and strike penitential palms of aching 
cheeks. Play the act of magnanimous victor and the healing statesmen. Do not | adjure you,sow 
dragons’ teeth on the ancient and swallowed soil to this country “అని ప్రాధేయపడ్డాడు దేశంకోసం 


ప్రజాస్వామ్యం కోసం దేశ ప్రజల అభివృద్ధికోసం. 


వైస్రాయ్‌ కి రాసిన దానిలో -”సెక్షన్‌ 93రద్దు చేసి శాసన సభలను పునరుద్ధరించి పని చేసేట్లు చేయండి. యుద్ధం 
పూర్తయిన్గికనుక దోమికకల్‌ హుడ్‌ ను సత్వరం ఏర్పాటు చేసి మా ప్రతినిధులు ఇంపీరియల్‌ కాన్ఫరెన్లో ప్రపంచ శాంతి 
సమావేశంలో గ్రేట్‌ బ్రిటన్‌ కెనడా ఆష్ట్రేలియా సౌతాఫ్రికా లతోపాటు తలలత్తు కొని నిలబడేట్లు చేయండి. ఇది గోప్పపనిగా 
చరిత్రలో నిలిచిపోతుంది. ఇది మీరు తలచుకొంటే రేపే సాధ్యమౌతుంది. ”FOr the sun of armistice may suddenly 


burst through the cloud of war,brightening the plane and calling upon the nations to tackle the 
hundred problems of peace “అని హితవు చెప్పాడు. మహాత్ముని రాసిన లెటర్‌ లో -”ప్రియ సోదరా !మంచి అవకాశం 


వచ్చింది. ఇలాంటిది శతాబ్దాలకొకటి వస్తుందేమో. త్వరలో జరిగేశాంతి సమావేశంలో గాయం బాధపడ్డ దేశాలు 
న్యాయం, సౌభ్రాతృత్వం లను జాతి,రంగు మతాలకు అతీతంగా కోరతాయి. మీరు అక్కడికి తప్పక ఎళ్ళి పాల్గొనాలి. మీరు 
కాకపోతటే ఎవరు వెళ్ళి న్యాయం చేయగలరు మహాత్మా. యుద్ధం ఇక శాశ్వతంగా బహిష్కరింప బడాలిమానవ సంక్షేమం 
కోసం. ఆనాటి సదవకాశాన్ని జారవిడుచుకొంటారా మీరు. లేదు లేదు వెయ్యి సార్లు లేదు లేదు మీరు తప్పక పాల్గొంటారు 
ప్రపంచశాంతి పరిరక్షిస్తారు. శాంతివాదం అహింస ఎక్కడైనా ఎప్పుడైనా పలకబడినప్పుడు గాంధీ మాత్రమె గుర్తుకు వస్తారు 


అన్ని దేశాలలో అందరి ప్రజల మనసులలో. "What should keep you from bearing irrefragable witness to the 


truth that you have ever cherished in your heart,the truth must resound through the ages when your 
body has perished ?”అనేక అవమానాలు ఇబ్బందులు బాధలు అనుభవించిన మీకు “The hur of exaltation 


approaches you. | see you Great Soul in a vision of glory go up the Mount of Expectancy of a 
weary,waiting world raise high the right hand of blessing and solemnly utter the word which is in all 
hearts and which comes full of hope and full of meaning from your inspired lips “.” అంటూ నిండు 


హృదయంలో పరమాత్మను స్తోత్రం చేసినట్లు రైటానరబుల్‌ శ్రీని వాస శాస్త్రి భారతీయ ఆధ్యాత్మిక అమృత బిందువులను 
ఒలకబోస్టూ మహాత్మాగాంధీ మహాత్మ్యాన్ని చాటాడు. 


శాస్తి జీవితం సమాప్తి 


pr.) 


మహాత్ముని 1944 లో జైలు నుంచి విడుదల చేశారు. పాకిస్తాన్‌ విషయం వదిలేయమని శాస్తి చాలా ఉత్తరాలు గాంధీకి 
రాశాడు. శాంతి సమావేశానికి హాజరవమని విజ్ఞప్తి చేశాడు. 2-4-1944న గాంధీకి రాసిన ఉత్తరం లో శాస్తి -”మీ జీవితంలో ఒక 
అద్భుత అవకాశం ప్రపంచ శాంతి సమావేశం జరుగబోతోంది. మీరు తప్పక వెళ్ళండి. వాళ్ళు మిమ్మల్ని భారత ప్రతినిదిగా 


సరసభారతి ఉయ్యూరు 96 గబ్బిట దుర్గాప్రసాద్‌ 


రైట్‌ హానరబుల్‌ శ్రీనివాస శాస్తి 


ఆహ్వానించక పోయినా మీరు వెళ్ళాలి. శాంతి సమావేశం లో మీ పేరే మారుమోగాలి. భారత ప్రభుత్వ ప్రతినిధిగా 
శక్తియుక్తులున్న పోరాట యోధులుగా మీరు హాజరవ్వాలి. ప్రతినిధి బృందానికి మిమ్మల్ని నాయకుడిని చేయకపోయినా 
వెళ్ళమని వేడుతున్నాను. మీరు ఎడితే మీరే లీడర్‌ అక్కడ. ఇంకెవరూ మీ సమానులు కారు. "అన్నాడు. 


గాంధీ వెళ్లటం ఎంత అవసరమో జడి బిర్లాకు తెలియజేసి ఆయన వెళ్ళుటానికి ఎర్పాటు చేయమని కోరాడు పిచ్చి పంతులు 


శాస్త్రి. గాంధీని ఉత్తరాలలో వాయిస్తూనే ఉన్నాడు -”ThE ౧6266 Conference is of the greatest significance for 
India and your special mission in life “అన్నాడు. కానీ అతడి ఉత్తరాలు గాంధీ హృదయాన్ని తీవ్రంగా ఆకర్షించినా 
శాస్త్రి వినతులేవీ గాంధీ పట్టించుకునే మూడ్‌ లో లేడు.. జీవితం చివరి రోజులలో శాస్తి పాకిస్తాన్‌ ను విడదియటం అనే బాధ 
తట్టకుకోలేక పోయాడు. భారత దేశపు అత్యున్నత మహానాయకులైన దాదాభాయ్‌ నౌరోజీ,రానడే, ఫిరోజ్‌ షా మహతా,దిన్లా 
వాచా, అనిబిసెంట్‌,వి.కృష్ణస్వామి అయ్యర్‌,వంటి అతిరధ మహారదులతో తనకున్న సాన్నిహిత్యాన్ని తలుచుకొంటూ 
గడిపాడు. తమిళ స్వదేశ మిత్ర పత్రికకు తన జ్ఞాపకాలు ధారావాహికంగా రాశాడు. వాటినన్నిటిని ఈ రచయిత సేకరించి 
మద్రాస్‌ లోని రోచ హౌస్‌ అండ్‌ సన్స్‌ కు పుస్తక ప్రచురణ నిమిత్తం పంపాడు. తనజ్ఞాపకాలు కూడా తమిళం లో రాసి పంపగా 
వెంటనే ప్రచురణ జరిగి అందరికి అందుబాటులోకి వచ్చి విశేష వ్యాప్తి పొందింది. శాస్త్రి చూసి మహాదానందపడి ఈ పుస్తక 
రచయితకు “What 2 great event”!అని బదులిచ్చాడు 


70 coxnAre 32 అలాంటి మధురమైన రోజులలో శ్రీని వాస శాస్త్రి రామాయణం పై అద్భుత 


The operation was thorough and successful, as 1 wired 
to you. Yesterday he was progressing well till noon when 
a bad tum began. Fits unconsciousness, wandering ఉపన్యాసాలు ఇచ్చాడు. జీవిత చరమాంకంలో ఇలాంటివి ఇవ్వటానికి 
talk, convulsions, unsteady pulse, ete, The hiceough, 
which had begun on the 21st, was particularly troublesome. 
General alarm was felt. The Indian doctor threw up his రాయటానికి మాటాడటానికి ఆయన క్షు దొరికిన సమయాన్ని ఎంటో 
hands. Then they talked of ' giving ’ him the prayasgitta. ౧ 
The purohits were sent {or. The eldest girl swooned as 
the preparations seemed camest. Then we interned. అద్భుతంగా సద్వినియోగం. చేసుకొన్నాడు. రేడియోలోనూ చాలా 
some of us, and sted the English doctor being 
consulted before the 6 y was resolved on. Before 
he could come, at about 6-15 p.m. in the evening, there ప్రసంగాలిచ్చాడు. తన తమిళ మాతృభాషను నూత్న వరవడిలో ఆదర్శ 
was a rally. The patient regained clear consciousness, (శ bs 
buat the first use to which it was put was to show him the 
mantras he must himself pronounce! Evidently the matter పాయం చేశాదు రచనలలో పసంగాలలో. 
had been put to him already, for at once he called for his (ఆక UU 
spectacles and read the paper in his own intense way. ... 
“ Why is this written down? I have not got to say it. 
This other thing here is not necessary, Where is that 
essential mantra? 1 aee, it is hore on this page. Very 
well, You see it is this way. Yesterday the two 
Puropean doctors together signed a bulletin pronouncing 
my condition hopeful. This moming Dr. Smith hw శాస్తి తన వయసు వారైన స్నేహితులు అభిమానులలో ఎంత సంతృప్తిగా 
written to the Governor to say my condition is satis- స్టో a= by, గ్గ - 
factory. If now I act on Dr. Nanjunda Rao's opinion 
and take the prdyasgittc him a damned fool. స్తం తి, 9. VY 
Besides, what shall 1 say to the Governor? No, no: let గడిపాడో అంతే సంతృప్తిగా యువజనం తోనూ గడిపి వారిని ఉత్సాహ 
us wait till Dr. Smith comes again. If he says my ease 


ma ౯ రాల Pe క. ప్రరచ్రాడు. 21-2-1942 న పూనా నుంచి ఒక ఉత్తరం రాస్తూ శాస్త్రి -”ఈ స్వర్గ 
కారం పకక ధామం నుంచి నేను పొందిన సంతృప్తిని మీకు తెలియ భేయటానికి 
అనుమతించండి. ఇది వరకేప్పుడూ ఇంతటి మహోన్నత భావం నాకు 

కలగలేదు. ఇక్కడి జనం గౌరవం మర్యాద ప్రేమ ఆత్మీయత లలో నాకు మహదానందాన్ని చేకూర్చారు ఇది వరకేప్పుడూ 
ఇలాంటి అనుభవం నేను పొందలేదు. నన్ను ఇప్పటిదాకా గమనించనికారణమా,నా వయసు, నా అసాధారణ అనుభవం 
చూసియా ?19 వ తేదీ గోఖలే హాల్‌ లోఅంతకు ముందు ఎన్నడూ లేనివిధంగా వచ్చిన ఆవిపరీత జనం సంఖ్యలోనేకాక 
అన్నిటా విశిష్టమైంది. "They regard me as a relic of a school of politics remarkable for their earnestness 


knowledge and sagacity “అని మనసునిండుగా అభినందించాడు.ఆ అనుభవాన్ని అందరికి పంచాడు శాస్తి. 


సరసభారతి ఉయ్యూరు 97 గబ్బిట దుర్గాప్రసాద్‌ 


రైట్‌ హానరబుల్‌ శ్రీనివాస శాస్తి 


1946 జనవరి-ఫిబ్రవరి మధ్యలో దాదాపు మృత్యు సమీపం లో ఉన్న శాస్తిని మహాత్ముడు జనరల్‌ హాస్పిటల్‌ లో చేరిన 
మర్నాడే వచ్చి చూసి పవిత్ర ఆశీస్సులు అందజేశాడు. గాంధీ మద్రాస్‌ పర్యటనలో శాస్తిని చూసేలోపే చనిపోతాడని 
అనుకొన్నారు కానీ ఒక అద్భుతంగా ఆయనరావటం చూడటం ఆశీర్వదించటం జరిగిపోయాయి. శాస్త్రి మహాత్ముని 
సందర్శనంతో ఉబ్బి తబ్బిబ్బయ్యాడు. ఇలా మూడు సార్లు గాంధి వచ్చి శాస్తిని చూసి వెళ్లటం అసాధారణ విషయం. ఈ 
చివరి రెండు సార్లు ఈ రచయిత అక్కడే శాస్త్రి ప్రక్కన ఉన్నాడు. దానిపై రచయిత ఇలారాశాడు-”!6 60౧౧౮6౧100 of 


these important pair of friends had almost a divine beauty and tenderness. The second meeting was 
in some ways the most memorable. Whole Gandhi sat suffused with the glow of admiring 
love,Sastri bathed him in a torrent of worshipful affection.”తరచుగా తానూ ఈ మధ్య రామాయణ 


ప్రవచనాలలో గాంధీని రాముడుగా అభి వందించటం ఇప్పుడు ప్రత్యక్షంగా అనుభవిస్తున్నాడు శాస్త్రి ఒక శబరిలా,మతంగ 
మహర్షిలా. కొద్దిగా అపస్మారక స్థితిలో ఉన్నా శాస్త్రి మనసులు గాంధీ శ్రీరాముడి గానే దర్శనమిచ్చాడు. 
మనసంతారామమయమే అయిపొయింది గాంధీ రామ భక్త శాస్త్రి హనుమాన్‌ కి. తనను రాముడిలో పోల్చటం గాంధీకి నచ్చక 
“వాట్‌ నాన్సెన్స్‌ శాస్త్రి “అన్నాడు. తన బలహీనతను ఒక క్షణం వదిలేసి శాస్త్రి తన సహజ గంభీర స్వరంలో “నాకు గాంధీ 
తెలిదా ?మీరు నన్ను ఒక స్నేహితుడిని లా చూడటానికి వచ్చినా,మీరు ఇవాళ ప్రపంచంలో సజీవ మహోన్నత మానవ 
మూర్తి “అన్నాడు మళ్ళా గాంధి తన నిరాడంబరత చాటుకొని “వాట్‌ నాన్సెన్స్‌ శాస్తి “అన్నాడు మళ్ళి. తర్వాత అత్యంత 
ప్రేమ వాత్సల్య పూర్వకంగా “నేను మద్రాస్‌ వచ్చి చాలా పర్యటనలు చేశానుకానీ ఇప్పుడు నిన్ను చూడటం అత్యంత పవిత్రం 
అనిపించింది. మీ డాక్టర్లు అనుమతిస్తే ఇంకా ఎక్కువ సేపు నీతో గడుపుతాను “అన్నాడు మహాత్ముడు. మదురై వెళ్ళి మద్రాస్‌ 
వచ్చి వార్థా వెళ్ళబోతున్న గాంధీకి ఉన్న మూడే మూడు గంటల వ్యవధిలో శాస్తిని చూడటానికి మూడవ సారి శాస్తి 
హాస్పిటల్‌ నుంచి డిస్బార్డ్‌ అయి స్వగృహం “స్వాగతం “లో ఉండగా గాంధి వచ్చి చూశాడు. ఇదే చివరి చూపు అయింది. 
భావోద్వేగంతో శాస్తి ఒక అంతర్గత నోట్‌ రాస్తూ “Brother you have done me exceptional honour,especially 


by paying this visit when you are in a great hurry. You are nearer and dearer to me than my own 
brothers,son,daughter and members of my family “అని వినయాంజలి ఘటించాడు శాస్తి మహాత్మునికి. కష్టంగానే 


ఊపిరి పీల్చుకొంటూ అతి నెమ్మది స్వరంలో శాస్తి “మీరు ఇక్కడికి అంతర్భావ మహోన్నత లొ వచ్చారు. బయటి 
ఏరకమైన స్నేహమూ దీనికి కారణాలు చెప్పలేదు. Gokhale was but the occasion of it. “అంటూ మహాత్మునికి 
మరింత దగ్గరకు జరిగి “నేను మాటలు వృధా చేయను. నేను చెప్పదలచిందేమిటో మీకు తెలుసు “అన్నాడు హీన 
స్వరంలో. 


సరసభారతి ఉయ్యూరు గబ్బిట దుర్గాప్రసాద్‌ 


LETTERS OF SRINIVASA SASTRI 


This woming the fever is again at 1024 and the 
The patient is very 


th rough చ rectum. 


you just before the operation. a 

Gokhale ?'’ he asked me. “*No' 
legram which I sent at yo ముక ఓ 

on the 20th in oday after the operatic 

is orer and w 3 
While be is n I cannot go to Congress. 
I hope you 0 sion, Why, 1 {eel you 

would like to be here yourself if that were possible, 


Affoctionately yours 


V. వ. SRINIVASAN 


SERVANTS OF INDIA 80000 
Madras Branch 
17, SYDOJI LANE, TRIPLICANE 
Tth February 1918 
My dear Baba Sahib 
కే am ashamed to think how long I h; 
writing to you. 
Fane desired to wr 


ave postponed 
ay duriug the last 


e something more definit 


A litde ప I made on the spur of the momen t 
Krishnaswami memorial meeting led to something un- 
expected and kept me in a flutter {or a few days. It is 


రైట్‌ హానరబుల్‌ శ్రీనివాస శాస్తి 


శాస్త్రి జీవితం సమాప్తి ఆయె రోజులు దగ్గరపడ్డాయి రోజురోజుకీ 
బలహీనమౌతున్నాడు. మనసుమాత్రం దృఢంగానే ఉండి బుద్ధి బాగా పని 
చేస్తోంది. ఆయన మనసు బుద్ధీ అన్నీ ఇండియాఐక్యత,ప్రపంచ శాంతి య 
ఆక్రమించాయి. చివరి ఘడియలు అనుకోకుండా దగ్గర పడ్డాయి. 17-4- 


. 19946 రాత్రి మేము కొందరం ఆయన ప్రక్కనే ఉన్నాం రాత్రి 10 వరకు. 


అప్పుడు ఆయన తన కుటుంబ సభ్యులతో మాతో ఉల్లాసంగానే 
మాట్లాడాడు. రాత్రి 10-15కి స్పృహ కోల్పోయాడు శాస్తి. 10-35 కు శాస్తి 
అంతిమ శ్వాస విడిచాడు. ప్రపంచం నలుమూలలనుంచి ఆయనకు 
నివాళులు కుప్పలు తెప్పలుగా వచ్చాయి. అందులో శాస్తి డియరెేస్ట్‌ ఫ్రెండ్‌ 
అండ్‌ బ్రదర్‌ మహాత్మాగాంధి రాసిన నివాళి ఉత్కృష్టమైనది -”మననుంచే 


కాక ప్రపంచం నుంచి కూడా శాస్త్రిని మృత్యువు దూరం చేసింది. భారత మాత 


యు. ఉత్తమ కుమారులలో ఆయన అగ్రగణ్యుడు. దేశాన్ని ఆయనంత గొప్పగా 
ప్రేమించి ఆరాధించిన వారులేరు. చివరి సారి మద్రాస్‌ లో నేను ఆయన్ను చూడటానికి వెళ్ళినప్పుడు ఇండియా, దేశ 
సంస్కృతీ తప్ప వేరే మాట్లాడనే లెదు. వాటికోసమే ఆయన జీవించాడు ప్రేమించాడు చనిపోయాడు. మరణ శయ్యపైన ఉన్నా 
ఆయన తన గురించి ఎమీఆలోచించలేదు. అంటే ఆయన అంతటి ఉదాత్త ఉత్తమ స్వార్ధరహిత దేశ భక్తుడో మనకు 
అర్ధమౌతుంది. ఆయన ఇంగ్లీష్‌ భాషా పాండిత్యం ఎంతగోప్పదో ఆయన సంస్కృత పాండిత్యమూ అంతే గొప్పది. రాజకీయంగా 
మేము భిన్నా భిప్రాయులమే అయినా -”OUr hearts were one,and | could never that his patriotism was less 
than that of the tallest patriot. Sastri,the man,lives though his body is reduced to ashes “అని నివాళి 
అర్చించాడు ఆమహాత్ముడు ఆశాస్తి మహోన్నత ఆత్మకు. 


మహా విద్యావేత్త,మహా వక్త,మహా అక్షరార్చకుడు 


రైటానరబుల్‌ శ్రీనివాస శాస్తి జీవితం అంతా నేర్చుకొంటూ బోధిస్తూ గడిపాడు.”బోధించటానికి నేర్చుకో. నేర్చుకోవటానికి 
బోధించు “అనే ప్రాచీన నానుడిని అనుసరించాడు. పట్టుదలలో జీవితకాలమంతా నేర్చుకొంటూనే ఉన్నాడు.దాన్ని గర్వంగా 
రంద్రాన్వేషణకు ఉపయోగించలేదు. విద్యాబోధన స్కూల్‌ టీచర్‌ అయినా హెడ్మాస్టర్‌ అయినా వైస్‌ చాన్సలర్‌ అయినా 
ఆయనకు గొప్ప ఆనందమిచ్చేది. జీవితం చివరికాలం లో వాల్మికి రామాయణం పై అనేకవ్యాసాలు రాశాడు. ఆకాలపు 
విద్యావిధానాన్ని మెచ్చుకొంటూ “గురు శిష్యులు ఒకే నదిలో స్నానం చేస్తూప్రకృతి పరవశించేట్లు వేద అధ్యయన 
అధ్యాపనాలు చేస్తూ,ఆపవిత్ర మంత్రాలు వాతావరణాన్ని పరిశుభ్రపరుస్తూ పవిత్రీకరిస్తుంటే,ఆకాశంలో బారులు తీరి 


దేవతాగణం ఆలకించి తరిస్తుంటే,రాజుల వేట తుపాకుల ధ్వనులు లేకుండా ప్రశాంత గురుకులవాస ౦లొ హోమాలు 


సరసభారతి ఉయ్యూరు గబ్బిట దుర్గాప్రసాద్‌ 


రైట్‌ హానరబుల్‌ శ్రీనివాస శాస్తి 


యజ్ఞయాగాలు ప్రజా సంక్షేమం కోసం జరుగుతుంటే ఆ మహా ప్రశాంత వాతావరణం పవిత్రత దర్శించాలని మనసు 
పడుతున్నాను “అంటాడు శాస్త్రి పరవశంగా. 


18 వ ఏటనే ఫ్రెష్‌ గ్రాడ్యుయేట్‌ గా విద్యాబోధన ప్రారంభించాడు శాస్తి. "యవ్వనం స్వర్గం “అని పించింది. ఉత్సాహం 
ఆనందంలో నే ప్రతిపని చేసేవాడు. తోటి విద్యార్దులకంతటి ఎక్కువ బుద్ధి మంతుడు కనుక తనకు వచ్చింది ఇతరులకు 
నేర్చాలనే గొప్ప సంకల్పం ఆయనది. టీచర్స్‌ ట్రెయినింగ్‌ అయ్యాక ఎవరికి ఎలా చెప్పాలో అర్ధం చేసుకొన్నాడు. 
ఉపాధ్యాయులకు శిక్షణ గొప్ప వరం అనే వాడు. హెడ్‌ మాస్టర్‌ గా విద్యావిషయక జర్నలిస్ట్‌ గాయూనివర్సిటి బాడి మెంబర్‌ 
గా,శాసన సభ్యునిగా, దక్షిణాఫ్రికాలో భారతప్రభుత్వ ఎజెంట్‌ జెనరల్‌ గా,,బైస్‌ చాన్సలర్‌ గా విస్తృతమైన పరిధులలో సేవ 
అందించాడు. విద్యా విధానానికి బోధనకు ఆయన ఎమీ కొత్త ఆకర్షణీయ విదానం ప్రవేశ పెట్టలేదు. ఉన్నదాన్ని మెరుగు 
పెట్టేప్రయత్నం చేశాడు. ఇదే ఆయన సంస్కరణ విధానం. మద్రాస్‌ లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌ లో 1938 మార్చి లో మాట్లాడుతూ 
కాంగ్రెస్‌ ప్రభుత్వాలు ప్రవేశ పెట్టాలనుకొన్న వార్దా విధానం కానీ బేసిక్‌ ఎడ్యుకేషన్‌ కానీ ముందు గా కొన్ని చోట్ల 
ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టి ఫలితాలుసంతృప్తిగా ఉంటే విస్తరించమని హితవు చెప్పాడు. అప్పటి విద్యావిధానం 
గుమాస్తాలను తయారు చేయటానికే అనే వాదాన్ని శాస్త్రి ఒప్పుకోలేదు. క్రమూగాతమైన అభివృద్ధి 
రావాలని,విద్యాబోధకులలో నిరంతరం చర్చలు జరపాలని చెప్పాడు. లిబరల్‌ విద్యావిధానమే అందరికి శరణ్యం అన్నాడు. 
హైగ్రేడ్‌ టెక్నికల్‌, వొకేషనల్‌ విద్యా సంస్థలు యేర్చడాల్సిందే కానీ,వాటిలో సామర్ధ్యత,తగినంత ఆర్ధిక వనరులు ముందే 
చూసుకొని ప్రారంభించాలి. వాటికి డిమాండ్‌ ఎప్పుడూ ఉంటుంది. అవి నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తాయని భావించవద్దు. 
వారికి ఉద్యోగాలు రాకపోతే వొత్తిడి ఎక్కువై సంఘ వ్యతిరేకులయ్యే ప్రమాదం ఉంది.నిరుద్యోగాన్ని అన్ని ప్రయత్నాలూ చేసి 
తొలగించాల్సిందే. కనుక విధానాలు బహుజాగ్రత్తగా పకడ్బందిగా ఉండాలి. మన విసుగుదలలో స్కూళ్ళు కాలేజీలు 
యూసేయ్యకూడదు మొదటికే ప్రమాదం.-The un developed faculties,idle brains and un directed energies of 


the young will become a danger to the community,a hundred times more difficult than the present 
un employment. పెద్దగా పరిశ్రమలు ఉత్పత్తి విధానాలు నలకొల్చి ఆర్థిక అభివృద్ది సాధించి సరిపడా ఉద్యోగాలు మన 


యువతకు కల్పించి బంగారు భవిష్యత్తు అందభేయాలి. 


మహిళా సంక్షేమం కూడా చాలాముఖ్యం అన్నాడు శాస్తి. స్త్రీలు విద్యావంతు అయితేనే కుటుంబం సమాజం దేశం ప్రగతి 
సాధిస్తుంది. విద్యాఉద్యోగాలలో స్ట్రీ పురుష భేదం ఉండరాదు. పురుషులకు స్త్రీలకూ ఒకే ధ్యేయంగా ఉండాలి. ఎప్పటికి స్త్రీని 
సమాజానికి దూరం చేయరాదు. అనేది శాస్తి నిశ్చితాభిప్రాయం. 


సరసభారతి ఉయ్యూరు గబ్బిట దుర్గాప్రసాద్‌ 


రైట్‌ హానరబుల్‌ శ్రీనివాస శాస్తి 


మహో వక 


ఉపాధ్యాయుల హక్కులను శాస్తి ఎప్పుడూ సమర్దించేవాడు. సౌత్‌ ఇండియన్‌ టీచర్స్‌ గిల్డ్‌ కు ఒక వ్యాసం రాస్తూ 
ఉపాధ్యాయుని అవసరం సమాజానికి చాలా ఉందని ఆయన పాత్ర సర్వ శ్రేష్టం అనీ అన్నాడు. వారు ఆదర్శంగా నిబద్ధతతో 


సరసభారతి ఉయ్యూరు 101 గబ్బిట దుర్గాప్రసాద్‌ 


రైట్‌ హానరబుల్‌ శ్రీనివాస శాస్తి 


వ్యక్తిత్వం లోవిధి నిర్వహించాలి,వారు కాంతి రేఖలై మార్గ దర్శులు గా ఉండాలి..విద్యావిధానంలో మతం జోక్యం 
చేసుకోకూడదు. అకాడెమిక్‌ ఫ్రీడం ను ఆయన కోరాడు. యూని వర్సిటియాజమాన్యంలో అధికారుల ప్రాముఖ్యత ఉండరాదు. 
విస్తరిస్తున్న ప్రజాస్వామ్యం లో దేవాలయాల వంటి విద్యాలయాలలో పవిత్రత కాపాడాలి అన్నాడు. 


OPEN LETTERS | ప్రపంచ ప్రసిద్ధ మహా వక్తలలో శాస్త్రి ఒకడు. ఆకాలపు మహా 


[Dated 24th October 193] 


To Mr A. L AMERY | గొప్పనాయకులు ఆయన వక్రుత్వాన్ని విశేషంగా మెచ్చుకొన్నారు. 


Dear Mr Amery 
ch at the farewell to our new Viceroy 
: “ 9 VV v9 Vv Vv. 
Tstrancnt of Istrsctionst Iso, it లార్డ్‌ బాల్భార్‌ శాస్తిని ప్రపంచ ప్రసిద్ధ పంచ మహా వక్తలలో ఒకరుగా 
halne Toms tld him € డ్‌ న్‌ మో = 0 మై 
ved and unhelpful You told him in 
not to take the initiative in resolving 


the deadlock. but wait till the Congress High Command పేర్కొన్నాడు. ట్‌ మాస్టర్‌ అఫ్‌ బిల్లిలాల్హ్‌మిస్టర్‌ స్మిత్‌ “శాస్త్రి ప్‌ 


ate the humble pie and withdrew their offending resolu- 

tion, Was it right to tie him down to the present do- లొ § 9 

nothing ఖ్‌ olieyt? Sh ould he not be {ree to try & new విధానం విన్నతర్వాత నాకు ఇంగ్లీష్‌ భాషా సౌందర్యం ఎమిటో తెలిసింది 
pr ) the problem? We trust he will not be long 


ig tint er instructions are more honoured in “అన్నాడు. లేడి లిట్లాన్‌ శాస్తిని “మాటల శిల్చి స్‌ ఆర్టిస్ట్‌ ఆఫ్‌ వర్డ్స్‌ a 


ce. The war-guilt clause, 
not the wisest part of the 


9 అన్నది. సర్‌ ధామస్‌ స్మార్ట్‌ “The Empire’s silver —tongued 
situation of Indie fold promising క | In 1930 1 orator “అన్నాడు. లాయడ్‌ జార్డ్‌, స్టాన్లీ బా ల్వైన్స్‌డా.హెచ్‌ 0) ఎల్‌ ఫిషర్‌ 


pleaded at the Round Table Conference for honourable 
parley ny with thase of another political faith whom the logic 


of events had proved wrong. Let me perform a simil మొదలైన మేధావులు శాస్తి వాక్‌ పాండిత్యాన్ని బహుధా మెచ్చారు. ఒక 
office now and invite your compatriots md nm 0 = = 
the promptings of passion but to walk in 


the noble statesman who in similar ei en he సారి బాల్ద్విన్‌ శాస్త్రి పసంగం విని ‘| wish | had made that speech 
last century proclaimed ** No, I will not govern in anger.’’ జ a 
Verbal antation is not of the essence of a changed = - 
look. The faflure of the Congres plier iw wri Ere “అని ఉబ్బి పోయాడు.. లండన్‌ హెరాల్డ్‌ చీఫ్‌ ఎడిటర్‌ తన స్టాఫ్‌ కు “A$ 
the authority for the particular pronunciation of a word in 
dispute “అని పరిచయం చేశాడు. 


శ్రీనివాస శాస్త్రికి ఇంగ్లీష్‌ భాషపై,పాండిత్యం పై సంపూర్ణమైన పట్టు ఉంది.ఆయనప్రయోగించే శబ్దాలు దొషరహితమైనవి. 
పదజాల ప్రయోగం మహదానంద దాయకం. ఆ భాషా ప్రవాహం స్వచ్చంగా ప్రశాంతంగా పవిత్రంగా ఉంటుది అది ఆయన 
ప్రత్యేకత. ఏనాడు హద్దులు దాటి ఆమహాప్రవాహం ప్రవహించదు. ఆయన పదజాలం ఎంత గొప్పగా ఉంటుందో ఆయన 
మధ్యమధ్య ఆపే చోట్లు కూడా అంతే అందంగా ఉంటాయి. "The spell of his cultured eloquence has left a lasting 


impression in Great Britain, in the Dominions,and America and Geneva,and South Africa as well as in 
our own country. ఆయనకు సెన్స్‌ ఆఫ్‌ హ్యూమర్‌ ఎక్కువ. తేలికపదాలతో గుండెలను తాకుతుంది ఆయన 


ప్రసంగం,మంత్ర ముగ్ధుల్ని చేస్తుంది. ఎక్కడా తెచ్చిపెట్టుకున్న ట్లు ఏదో కస్టపడి పోతున్నట్లు ఇబ్బంది పడుతున్నట్లు 
ఉండదు. సహజ గంభీరంగా గంగాప్రవాహంగా అంత పవిత్రంగా ఉంటుంది ఆ వాక్‌ ప్రవాహం. ముచ్చటేస్తుంది విన్నా, చూసినా. 
ఆయన ఉపన్యాస ధోరణిని ఒకాయన ఇలా వర్ణించాడు -”ముందుగా ప్రశాంతంగా లేచి నిలబడుతాడు. ఇబ్బంది లేని విధంగా 
నెమ్మగా మొదలుపెడతాడు. తర్వాత ఒక భంగిమలో నిలబడి ప్రసంగం పూర్తయ్యే దాకా అలాగే ఉండి పోతాడు. నిటారుగా 
చక్కగా నిలబడుతాడు. ముందు బల్ల ఉంటే ఒక చేయి దానికి ఆనిస్తాడు లేకపోతె రెండు చేతుల్ని మర్చే పోతాడు. ఆయన 
ఉపన్యాసానికి నిలబడితే ఒక ఆర్టిస్ట్‌ మోడల్‌ అని పిస్తుంది ఆభంగిమ. శరీర భాగాలు కదల్చడు. ఎప్పుడైనా కనుమలు 
కదిలిస్తాడు. ”|€15 2 proud bearing,in the happiest sense of the word —not arrogant but conveying more 


the quality of dignity “. 


సరసభారతి ఉయ్యూరు గబ్బిట దుర్గాప్రసాద్‌ 


రైట్‌ హానరబుల్‌ శ్రీనివాస శాస్తి 


వాల్మికి రామాయణ ప్రవచనం చేస్తున్నప్పుడు శాస్తి హనుమ వాగ్వైభావాన్ని శ్రీ రాముడు లక్ష్మణుడికి వివరిస్తూ -”అతని 
శబ్దాలు శక్తి వంతాలు మధుమదురంగా స్నేహాన్ని కోరేట్లు మాట్లాడాడు. మూడు వేదాలు అభ్యసిన్నినట్లు,వాటిపై పూర్తి 
ఆధిపత్యం ఉన్నట్లు ఉన్నాయి అతడి మాటలు. ఉచ్చారణ అనితర సాధ్యంగా ఉంది.పదజాల ప్రవీణుడు అనిపించాడు. 
చాలా సేపు మాట్లాడినా అందులో ఒక అపశాబ్దం కూడా దొరలక పోవటం విశేషం. మాట్లాడుతున్నప్పుడు ఒకే రీతిలో శారీరక 
చేష్టలు లేకుండా ఉండటం మరో విశేషం.మరీ ఎక్కువగా మరి తక్కువ కాకుండా ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాడు. 
అతని మాటలు హృదయ కుహరం నుంచి జాలు వారాయి. చక్కని స్థాయిలో మాట్లాడాడు హెచ్చు తగ్గులు లేవు. అరుపులు 
లేవు హీన స్వరమూ లెదు. చెప్పాల్సిన విషయం పైననే దృష్టిపెట్టి చక్కగా అర్థమయెట్టు చెప్పాడు. దేనితర్వాత ఏది 
చెప్పాలోఅలా చెప్పాడు. అతడు పదాలు ఉచ్చరిస్తుంటే సూటిగా హృదయాలకు తాకెట్లు ఉంది. అతడి ప్రసంగం లో గొప్ప కళ 
ఉంది. అది నిజంగా కళాత్మక ప్రసంగమే. మాట్లాడుతున్నప్పుడు అతడి శరిర భాగాలు అతడి పూర్తి అధీనంలో ఉన్నాయి. 
హనుమమాటలు నా హృదయాన్ని గెలిచాయిపూర్తిగా. సంతోషం కలిగించాయి -”AN 2౧౧0255260 who has such 
grace and beauty of speech can win even an enemy rushing towards him with an uplifted sword “ ఇవి 


హనుమాన్‌ గురించి చెప్పినా, ఆలక్షణాలన్నీ రైటానరబుల్‌ శ్రీనివాస శాస్త్రిలో మూర్తిభ వించి ఉన్నాయి. 


మహోన్నత మనీషి శాస్తి 


మాటలో శాస్తి పాటలో లాగా మాధుర్యం చిదింస్తాడు. He ౪/25 the master of “the other harmony of prose “పీస్‌ 
శివ స్వామి,సిపి రామస్వామి అయ్యర్‌ లు అసూయ పడతారనికానీ లేకపోతె ప్రపంచానికి ఇంగ్లిష్‌ ప్రోజ్‌ లో మాస్టర్‌ పీస్‌ లు 
అందించి ఉండేవాడు. ప్రపంచానికి. తనేదో సందేశం ఇస్తున్నానని ఎప్పుడూ బడాయి కబుర్లు చెప్పలేదు శాస్తి. 
అప్పుడప్పుడు మాత్రమె రాసేవాడు. అవి అరుదైన మొదటి తరగతికి చెందినవిగా గుర్తింపు పొందాయి వీటినే “బిల్లెన్‌ లెటర్స్‌ 
అంటారు. ఆయన రాసిన జ్ఞాపకాలు స్కెచెన్‌ ఆణిముత్యాలు. ఇవి “ఆదర హార్మనిగా,”ది ధంమ్బు నైల్‌ స్కెచెస్‌ * 
వచనాలుగా ముద్రణ పొందాయి. దాదాభాయ్‌ నౌరోజ్‌ తో మొదలుపెట్టి తేజ్‌ బహదూర్‌,సి,పి రామస్వామి అయ్యర్‌ తో 
ముగించాడు వీటిని. ఈ వ్యాసాలలో మేధా పటుత్వం అత్యున్నత స్థాయిలో ఉంటుంది. ఆయన రాసిన ఉత్తరాలు “లెటర్స్‌ 
“గా ముద్రణ పొందాయి. వక్తలు చాలామంది ఉన్నారుకాని శాస్త్రి అరుదైన లేఖక రచయిత అన్నాడు సిపి రామస్వామి 
అయ్యర్‌. వాటిలో శాస్తి విద్వత్తు చురుకు తనం చెణుకులు విపరీతమైన ప్రశంసలు పొందాయి. గాంధీ “మై ఎక్స్‌ పెరిమెంట్స్‌ 
విత్‌ ట్రూత్‌ “కు నెహ్రు “ఆటో బయాగ్రఫీ “కి ఎంత విలువున్నదో “లెటర్స్‌ ఆఫ్‌ శ్రీనివాస శాస్తి “కి అంతటి గౌరవం, విలువ 
ఉంది.ఈ పుస్తక రచయితకు ఒక స్నేహితుడు జాబు రాస్తూ -”శాస్తి లెటర్స్‌ తనివి తీరా ఆనందాన్ని ఇస్తున్నాయి. 
ఆయనలోని అపార ప్రజ్ఞా,మేధస్సు అనుకంప ప్రపంచానికి చాటాయి. ఆయన వ్యక్తిత్వం వాదనాపటిమ,సహిష్టుత వ్యక్తం 


చేశాయి. 


సరసభారతి ఉయ్యూరు గబ్బిట దుర్గాప్రసాద్‌ 


రైట్‌ హానరబుల్‌ శ్రీనివాస శాస్తి 


జీవిత చరమ సంధ్యలో శాస్తి “సర్‌ ఫిరోజ్‌ షా మెహతా అండ్‌ హిజ్‌ 
టైమ్స్‌ “పై ప్రసంగాలు ఇచ్చాడు ఈ సంకలనం లో శాస్తి, వివిధ వ్యక్తులలో 


oc YU 


T0 MAHATMA GANDHI 9 


generations, At the cuseing Peace Con{erenoe, which may 
meet sooner than most people expect, the afieted nations 


will seek ardently for brave and honoured advecates of పొందిన అనుభవం, ఆనాటి సమస్యలపై అవగాహన, పరిపూర్ణ ప్రజ్ఞా 


jw equality and brotharhood withont distinction af 


జ 0! ita recurrences pravidad against 20 far aa 


kd against by human foresight, Wonld కే.నటరాజన్‌ “It 15 Invaluable source book for future writers 


ou be missing co that supreme occasion? No, 4 thousand 

lags Na. పంటలు, mon-iolenos aMnso—whanaver and $s 3 కక 

bererer these words are pronvanted, the name of Gandhi on the history of Indian politics in the last three quarters of 
the minds of people all over the earth. What 


ప re this century “అని మెచ్చాడు. అంత్యకాలం లో శాస్త్రి చాలాపవిత్రమైన, 


ya have ever carb 


లన నాకను. ఎన్నో ఏళ్ల నుంచో చేయాలనుకొన్న గొప్ప కార్యక్రమం నిర్వహించి 


After sveral humiliations ans to swocistion 
thly causes, the hour of cxaltation approaches you 
౦ జీవితం ధన్యం చేసుకొన్నాడు. అదే మద్రాస్‌ మైలాపూర్‌ కాలేజీలో ఆయన 

d, raise high the లా 
న the word which 


mee Bll of hope and mn al రామాయణం పై చేసిన ప్రసంగ పరంపర. దీన్ని “IMMortal product of 
Came, them, కు yoamel{. Not a day should be lost the human mind “అన్నారు. మానవ స్వభావంలోని వివిధ కోణాలను 


There i 30 munch to do before civilised administration enn 
be restored and campetent authorities in tha peorvinoes and Vv Vv వ Vv 
at the Centra ean ba formed with national alms and appre ఈ ఉపన్యాసాలద్వారా ఆయన ఆవిష్కరించాడు. ప్రొఫెసర్‌ రే. శ్రీనివాస 


అయ్యంగార్‌ ఈ ఉపన్యాసాలు Constitute his major 


achievements as a humanist,as a scholar,and as an artist in 

words who wielded the English language with such ease 
and sureness and sense of purpose.They reveal a Bradleyan sweep and subtlety of analysis and an 
utter mastery of the material “ అని కీర్తించాడు. 


శాస్త్రి రామాయణ ఉపన్యాసాలలో రామాయణ పాత్రలు అసలైన మానవులులా తమ స్వరూప స్వభావాలను ఎలా 
ప్రదర్శించారో మొదటి ఉపన్యాసంలోనే చెప్పాడు. తర్వాత జరిగిన మలుపులు వివరించాడు. మహర్షి వాల్మికి మానవ 
స్వభావాలను కాచి వడబోసి మన ముందు ఉంచుతాడు. మనిషిలో ఉత్తమ విలువలను నాశనం కాని ఉత్తమ ధర్మాలను 
ఆపాత్రలద్వారా వ్యక్తం చేయించి మార్గదర్శనం చేశాడు.. షేక్సియర్‌ నాటక పాత్రలు లాగా రామాయణంలోని రాముడిని 
సీతను భావించలేదు. వారిలోని పవిత్రత ప్రతి ఘట్టం లోను దర్శింపజేశాడు. సీతా పరిత్యాగం లాంటి సందర్భాలను 
వివరిస్తున్నప్పుడు ఆయన నిజంగా కన్నీరు మున్నీరుగా విలపించేవాడు. ధర్మమే సర్వోత్కుుష్టం అని నమ్మాడు. 
రామాయణ ప్రవచన పరంపరల చివర యధావిధిగా శ్రీరామ పట్టాభి షేకం చేయించేవాడు. ఆసందర్భంగా మాట్లాడుతూ 
“మనకందరకు ఇప్పుడు రామ పట్టాభి షకం జరిగినందుకు పరమానందంగా ఉంది..ఇది బాహ్యంగా మాత్రమె జరగటం కాదు. 
మన అంతరంగాల్లో సీతారాములకు పట్టాభి షేకం జరగాలి. ఆపవిత్ర జంట మన మన ఆలోచనలను, జీవితాలను చక్కగా 
పాలన చేయాలి మనల్ని ఉత్తముల్ని చేయాలి. ప్రతి సందర్భంలోనూ వారిని గుర్తు చేసుకొంటే మనం దారి తప్పి ప్రవర్తిచం. 
ఇదేదో సెంటిమెంట్‌ గా చెప్పటం లెదు నిజమైన ఆత్మ భావన ఇది. సీతారాములపై రైటానరబుల్‌ శ్రీని వాస శాస్త్రికి ఉన్న 
విధేయత నివాళి ఆరాధన మహాత్మాగాంధీకి వారిపై ఉన్న దానికంటే తక్కువ ఎమీ కాదు 


నిరుపేద కుటుంబలో జన్మించిన శ్రీనివాస శాస్త్రి ఉత్తమ సంస్కారం వివేచనా, అత్యుత్తమ నడవడిక,అపార మేధస్సు ఆర్జించిన 
మహానుభావుడు. ఆయన బాహ్య స్వరూపమే ఆయన అంతరంగాన్ని ఆవిష్కరిస్తుంది. ఆయన వస్తుధారణలో 
పరిశుభ్రత,హుందా తనం, ఆకర్షణ గోచరిస్తాయి.ఇవన్నీ ఆయనను అత్యున్నత స్థాయికి చెందిన రాయబారిగా చేయటానికి 


సరసభారతి ఉయ్యూరు 104 గబ్బిట దుర్గాప్రసాద్‌ 


రైట్‌ హానరబుల్‌ శ్రీనివాస శాస్తి 


తోడ్పడ్డాయి. రాజకీయ వేత్త ను చేశాయి -'Tం wN the applause of listening senates” అయ్యాయి. ఆయన 
వ్యక్తిత్వం ప్రైవేట్‌ లోనూ పబ్లిక్‌ లోనూ ఒకే రకంగా ఉండటం ప్రత్యేకత. ఆయన మంచి విధ్యుక్తధర్మం నిర్వహించిన తనయుడు 
తండ్రికి తల్లికి. బాబాయిలకు సోదరులకు ఆత్మీయుడు,మనుమలను మనుమరాళ్ళును బాగా ప్రేమించిన తాతయ్య. ఇంటి 
వ్యవహారాలలో చాలా ఉదాత్తంగా ఉన్న గృహస్తు. "క్రూర సముద్రాలు “ఆయనను ఆయన కుటుంబానికి అనేక సార్లు దూరం 
చేసినా వారందరిపై తరగని ప్రమాభిమానాలు చూపిస్తూ తరచుగా యోగ క్షేమాలు తెలుసుకొంటూ వారి సంక్షేమాన్ని చూసిన 
ఇంటి పెద్ద. కుటుంబం లోని ప్రతి వారినుంచి హృదయ పూర్వకమైన ప్రేమాభిమానాలు పొందిన గొప్ప అదృష్ట వంతుడు శాస్తి. 


మహోన్నత మనీషి శాస్తి -2 


స్నేహ పవిత్రత శాస్తి బాగా గుర్తించాడు గాంధీలాగానే స్నేహధర్మం జీవితాంతం కొనసాగించాడు. స్నేహంలో డిగ్నిటి 
ఉండరాదు. మానవులు పరిపూర్ణంగా ఉండటం దేవతలకు ఇష్టం ఉండదు ఈర్ష్య పడతారు. స్నేహం లో వ్యాపారం ప్రవేశిస్తే ఇక 
స్నేహం ఖాళి. బాల్యం నుంచి ఇతరులకు మంచిచేయటమే ఆయనకు తెలుసు క్షమించటం ఆయన ఉత్తమ గుణం. 
బాయ్సాట్స్‌ కు సందేశమిస్తూ తన ఎనిదవ క్లాస్‌ లో హితోపదేశం నుంచి ఒక శ్లోకం చదివి వినిపించి,మంచికి మంచి 
చేయాలని,చెడు చేసినవారిని గట్టిగా చెడు చేయాలనే ఉందికాని వారికి కూడా మంచి చేసి మానవత్వం చాటుకోవాలని 
చెప్పాడు ఆ లేత బుర్రడు. ద్వేషంఅసూయ ఆయనకు సహాజం గానే లేవు. శత్రువుతో మిత్రునితో చాలా హుందాగా 
ప్రవర్తిస్తాడు. ఇతరులలోని మంచి గుర్తించి వారిని పొగడటం ఆయనకు బాగా ఇష్టం.రాజకీయ ద్వేషం లేని వాడు. He judged 


issues and persons strictly on their merits. He showed in his life that a politician couldbe a perfect 
gentle man. He radiated in every sphere of his life and activity Osweetness and light. వివాదాలు 


నేరారోపణ ఆయన నిఘంటువులో లేవు. ఆయన గురువు గోఖలే లాగా శాంతి, సౌబ్రాత్రుత్వాలే ఆకాంక్షించాడు. తనపై వ్యక్తిగత 
దూషణచేస్తే సమాధానం ఇచ్చేవాడుకాడు. ”|౪౭5€ 5216,5000656 mended “అనేది శాస్త్రి మోటో. అంటే తక్కువగా 
మాట్లాడటం ఎక్కువగా సరిదిద్దటం. రాజ చేయటం ఎక్కువ ఇష్టం. వాటిని చెడుతో తప్పులతో చేయరాదు. ఎలుగు కోరే 
వారికి ఆయన బికన్‌ లైట్‌. ఎంతటి ఉత్తమ గుణ సంపన్నుడు కాకపొతే శాస్త్రిని మహాత్ముడు -”/౦౪ Criticism soothes 


me. Your silence makes me nervous “అంటాడు ? 


ఇతరులు చెప్పేది చాలాశ్రద్దగా వింటాడు శాస్తి. అవతలి వాడు చెప్పదలచుకోన్న దేమిటో శాస్త్రికి తెలిసినట్లుగా చెప్పే వాడికి 
తెలిదు అని ఆయన స్నేహితుడు అంటాడు. ఆయనది ముమ్మాటికి లిబరల్‌ దృక్పధమే. ఆ కళ్ళా ద్దాలతోనే లోకాన్ని 
చూస్తాడు. ఆయన జీవితకాలమంతా మధ్యవర్తిత్వం నెరపటం సరైన రాజీ పరిష్కారం సాధించటం తోనే సరిపోయింది. మిర్ణా 
ఇస్మాయిల్‌ అన్నట్లు -'It ౪/25 not in him to mediate between good and evil. To mediate yes between 


powers and peoples and creeds that was his very nature,to understand and reconcile. But never 
without candour,never in condonation of radical evil “అని గొప్పగా చెప్పాడు. 


సరసభారతి ఉయ్యూరు గబ్బిట దుర్గాప్రసాద్‌ 


రైట్‌ హానరబుల్‌ శ్రీనివాస శాస్తి 


శ్రీనివాస శాస్త్రి సాధారణ రాజకీయనాయకులలో స్నేహం చేయలేదు. పార్టిలు మార్చలేదు. ఆయన గురించి ఒక మాట 
చెబుతారు He ౧6/6 worked in team and that he ploughed a lonely furrow “.ఇది పూర్తి నిజం కాదు. 
ఆయన ఇతరులలో కలిసి పని చేయటం తన భావాలను తగ్గించుకొని ఉండటం అందరికి తెలుసు. లిడర్దిప్‌ కోసమో 
కీర్తకోసమో ఆయన వెంపర్ణాడ లెదు That 1256 INfIrMity of noble mind “ఆయన చాలా వినయంగా ఉంటాడు 
ఆఈలేని వాడు. కీర్తి ప్రతిష్టలు ఆయన కోరకుండానే వచ్చిపడ్డాయి. తన స్వంత భావాన్ని గురించి చెబుతూ శాస్త్రి -A 
diffident un grasping man is generally at a disadvantage,but luck has been friendly to me “ అని తనను 
తానూ బాగా అస్టిమేట్‌ చేసుకొన్నాడు. తనకు దొరికిన దానితో సంతృప్తిగా తినటం ఇష్టం. సత్యమే ఎప్పుడూ 
మాట్లాడుతాడు. తనపై ఆరోపణలు వస్తే కుర్చి వదిలిపెట్టి ఎళ్ళి పోవటానికి సిద్ధంగా ఉంటాడు. విజేతలు దృఢ హృదయులు 


అంటాడు -—CONquerors must be made of sterner stuff “అన్నాడు. 


శాస్త్రి మనస్తుబుద్ధి ప్రకాశాత్మకం గా అగాధంగా ఉంటాయి. అవి 

320 LETTERS OF SRINIVASA BASTRI © 
( 

borue the పం that yoa wished Admit what everybody సంస్కృతం ఇంగీష్‌ భాషా సాహిత్యాలవలన ఎర్బడ్డాయి. బర్క్‌ పండితుని 
su. No besitntion need be in recognising facta. You ౧ Gg 
yield, no doubt. But you yield te Pate and mot to Iman . a జ 
Dio ల May a bar baron von we dunn గురించి డాక్టర్‌ జాన్సన్‌ చెప్పిన “His stream of mind is perpetual 
and many & bero after you will do 36. Let us consult thy 
Ramayana, mn book which we revere తాతా It counmsals “ఆయన నో పవాహం నిరంతరశాశ్వతమైనది. అన్నమాటలు 
against tha siugh alm and the singio strategy. [00 = 
general should vary them. These aré the words ఈ 
Hasumsn, whose aid all Hindus invoke before beginning రైటానరబుల్‌ శ్రీనివాస శాస్త్రి క్రి కూడా చక్కగా వర్తిస్తాయి. ఆయనది నిత్య 


creat enterprises 


“* No single plan a adequate to sclilove అలు 8 తక! sim వసంత సృజనాత్మక ఆలోచన. ప్రతి సమస్యను లోతుకు బెళ్ళి తరచి 


Only ఊ ean టాల్‌ la his purpost 0 adopts different 


Fm TS వాన పరిష్కారం సాధించే మేధస్సు ఆయనది. ఆయనతో పోల్చదగిన 


ons affectionstaly 


౪. 8. అటా నాయకులు లేరనే చెప్పవచ్చు. అలాంటి అరుదైన రత్న మాణిక్యం శాస్తి. 


రైటానరబుల్‌ “శ్రీనివాస శాస్తి (చివరి భాగం ) 


ప్రతి వ్యక్తీ గౌరవాన్ని వ్యక్తిత్వాన్ని శాస్త్రి గౌరవించాడు. అవతలి వారి తప్పులపై విరుచుకు పడేవాడుకాదు. నెమ్మదిగా 
చెప్పి మారేట్లు చేసేవాడు. మాట్లాడే స్వచ్చ అందరికి ఉండాలనే వాడు. తన అధికారాన్ని తప్పనిసరిగా ప్రయోగిన్నాల్సి వస్తే 
మృదువుగా, అవతలి వారి అభివృద్ధికి దోహద పడేట్లు, వారి స్వేచ్చకు ఇబ్బంది కలగకుండా నే ప్రయోగించే వాడు. ఒక 
స్నేహితుడికి రాసూ -YOUr rUles are good for the humdrum, sin -dreading type. The genius will break 


through them, however rigid. It is well he does. If the rules be not rigid from the start several semi — 
geniuses will show themselves. That is why | am not a martinet . Not that | love order and discipline 
less, but that | love freedom more “అని స్వేచ్చమీద ఆయనకు ఎంతటి మక్కువ ఉందొ వ్యక్తం చేశాడు శాస్తి. 


సరసభారతి ఉయ్యూరు 106 గబ్బిట దుర్గాప్రసాద్‌ 


రైట్‌ హానరబుల్‌ శ్రీనివాస శాస్తి 


యువకుడు గా ఉండగా సైన్స్‌ రచయితలూ మేధావులు అయిన జూలియస్‌ హక్ట్సీ, జే ఎన్‌ మిల్స్‌, హెర్బర్ట్‌ స్పెన్సర్‌ వంటి 
వారి రచనలు చదివి అర్ధం చేసుకొన్నాడు. సైన్స్‌ దాని విధానాలు ఏమిటో అవగాహన అయింది. తరతరాల కర్మకాండ ను 
ఇష్ట పడలేదు.. ప్రతిదానికి కారణం సాక్ష్యం కోరేవాడు. కానీ నమ్మకం లేనివాడుగా మరి రేషనలిస్ట్‌ గా అవలేదు. ”ఎ కన్ఫెషన్‌ 
ఆఫ్‌ ఫెయిత్‌ ”లో "అజ్జేయవాదం ” తనను ఎలా బాధించిందో చెప్పాడు. పునర్జన్మ పై తన అంతరాత రా లలో ఒక విశ్వాసం 
నిరంతర ప్రవాహంగా ఉందన్నాడు. లాప్‌ లేస్‌ ఒక సారి నెపోలియన్‌ చక్రవర్తితో "సిస్టం ఆఫ్‌ సెలెస్టియల్‌ మెకానిక్స్‌ “పై చర్చిస్తూ 
“మీ విధానం లో దేవుడికి ఉన్న ప్రాధాన్యం ఎమిటి ?అని చక్రవర్తి ప్రశ్నిస్తే “ ఈ పరికల్పన -హైపాధిసిస్‌ పై నాకు ఎప్పుడూ 
అవసరం కలగలదు “అన్నాడు. ఇలాంటి నిశ్చయ పూర్వక గర్వం టో ఉన్న సమాధానం శాస్తిలప్పుడూ చెప్ప లెదు. శాస్తి 
అజ్జేయవాదం అంటేఎగ్నాస్టిజం మతాన్ని వదిలి పారిపోయేదికాదు.అది నిరంతర అన్వేషణ. విశ్వాసం పై కారణం కున్న 
అన్వేషణ. భగవద్గీతలోని భక్తియోగం లోని చివరి ఎనిమిది శ్లోకాల వచో మాధుర్యం తనను కట్టి పడేసింది అని చెప్పేవాడు. 
వాటిలోని ఆదర్శం హృదయపు లోతుల్లోకి చేరి పరవశం కల్సిస్తుందనే వాడు. ఇంతకన్నా విలువైన సాహిత్యం ప్రపంచం మొత్తం 
మీద నాకు తెలిసి నంతవరకు లేనే లెదు అన్నాడు, వాటిని తలచినపుడల్లా తనలో ఎదో విద్యుత్తు ప్రవహించి తనను 
ఉత్తమ స్థితిలోకి చేర్చేది అన్నాడు. అందుకే జీవితాంతం నేను స్వీయ నియంత్రణ పాటించి ఆనదానుభూతి పొందాను. "అనే 
వాడు. 


వయోభారం పెరిగిన దగ్గర్నుంచి జీవిత మూల విలువలను తరచి తరచి చూశాడు. మరణం దూరంగా ఉన్న పుకారు కాదు 
అది యదార్ధం అనే భావం బలమై పోయింది ఆయనలో. మరణం తర్వాత ఏమిటి ? నేను ఒక నీటి బుడగ లాగా 
మాయమౌతానా "అనే ప్రశ్న ఆయనను బాగా లొలచింది. మరణానికి మూడేళ్ళ ముందు నుంచి శాస్తి “మరణమే 
సమాప్తమా “అనే విషయం పై ఎన్నో ఉపన్యాసాలిచ్చాడు. ఒక ఏడాదిలో చనిపోతాడనగా స్నేహితుడికి రాసిన జాబులో - 
“My intellect refuses to be convinced by the usual evidence in favour of the soul and the future 
world. So | am internally a man of un fulfilled longing and unhappy “అని తన వ్యధను ఎలిబుచ్చాడు. ఒక 
సారి ఎస్‌. సత్యమూర్తి పబ్లిక్‌ మీటింగ్‌ లో *” * హరిశ్చంద్రుడు ఒక హెచ్చరిక కానీ ఎట్టిపరిస్తితులలోను సత్యమే చెప్పటానికి 
ఉదాహరణకాదు “అన్నాడు. దానిపై కౌంటర్‌ ఇస్తూ శాస్తి “పురాణ హరిశ్చంద్రుడు నాపై గొప్ప ప్రభావం కల్ణించాడు. 
ఆయనలాగానే నేనూ ఎప్పుడూ సత్యాన్నే పలికాను అదే ఆదర్శంగా జీవించాను. మహాత్మాగాంధీ కూడాంతే సత్యమూర్తి 
అన్నట్లు హరిశ్చంద్ర ఒక ఎక్సామ్బుల్‌ మాత్రమె కాదు “అన్నాడు. 


19-2-1945 గోఖలే జన్మ దినం రోజు తనగురువు గోఖలే జీవితంలోని ఒక ముఖ్యఘట్టం పై ప్రసంగిస్తూ స్పృహ తప్పాడు 
శాస్త్రి. డాక్టర్‌ ని పిలిపించి చికిత్స చేయించారు స్పృహ వచ్చింది. ఇంటికి తీసుకు ఎల్లారు మళ్ళి స్పృహ కోల్పోయాడు. తన 
పని అయిపోయిందని తెలుసుకొన్నాడు. ఎంటనే అక్కడున్న వారిని భక్తియోగం లో తనకిష్టమైన ఆ ఎనిమిది శ్లోకాలను 
చదవమన్నాడు. కోలుకున్నాడు. ఎంటనే షేక్స్‌ పియర్‌ రచనలో “హిజ్‌ లేటెస్ట్‌ సెల్ఫ్‌ అస్సర్దిడ్‌ ఇట్సెల్స్‌ ” పేరా 
చదవమన్నాడు. శాస్త్రికి విశ్వాసం ఉంది.ఆనమ్మకం తేలికైనదికాదు మహా గాఢమైనది. ఆయన రాస్తూ తనకు అత్యుత్తమ 
ఫిలాసఫీ మాత్రమె దారి చూపిందని స్వాముల భస్మాలు తీర్ధాలు ప్రవచనాలు కావు అన్నాడు. ”| 620001 sign away my 


సరసభారతి ఉయ్యూరు 107 గబ్బిట దుర్గాప్రసాద్‌ 


రైట్‌ హానరబుల్‌ శ్రీనివాస శాస్తి 


judgement in any sphere to another, however great and worthy “అన్నది శాస్తి ఉన్నత ఆదర్శం. He was 


an exemplar of the highest virtues and his was a life of sacrifice according to the highest standards of 
our Dharma. ఆయన మానవాతీతుడు. గాంధిలా సత్యప్రేమికుడు శాస్తి. శాంతిమార్గం స్నేహ సౌభ్రాతృత్వాలు 


పరస్పరసహకారం ప్రమ అపైనేనడిచాడు.ధర్మమే జయిస్తుంది అనే సంపూర్ణ విశ్వాసం ఆయనది. ప్రపంచమంతా 
యుద్దభయంలతో అల్లల్లాడుతుంటే ఆయనమాత్రం వీటిపైనే విశ్వాసంలో ఉన్నాడు. 1940లో రేడియో లో మాట్లాడుతూ శాస్తి 
-ప్రస్తుత యుద్ధం మానవ విలువలను ధ్వంసం చేస్తోంది. దయా దాక్షిణ్యా లను పాతిపెడులోంది. క్రూరత్వం వికటాట్ట హాసం 
చేస్తోంది. మనం ఇండియాలో గోప్పపనులు సాధించాలని అనుకొంటున్నాము. వాటిని రుజుమార్గం లో నిజాయితీగా, పద్ధతి 
ప్రకారంనెమ్మదిగా తప్పక సాధించాలని కోరుతున్నాం.కంగారుగా చేసిన పని కంగాళి అవుతుంది. హిట్లర్‌ విజయాలు 
ఎంతకాలం నిలుస్తాయో వేచి చూద్దాం. మనకు స్వాతంత్ర్య కిరీటం కావాల్సిందే. కాని దీనికోసం మానవ సంహారం కావాలా ?వద్దు 
వద్దు. హిట్లర్‌ లాగా దయకు తలుపులు మూసేసి తప్పు చేద్దామా ?వద్దు. ఈ విశ్వాసమే ఈ ధర్మం పై నమ్మకమే శాస్తిని 
మిగిలిన నాయకులకంటే అత్యుత్తమ నాయకుడిని మహోన్నత వ్యక్తినీ చేసింది. మనీషిని చేసింది. ”HiI5 ౪/౧016 of 


harmonius personality even as the enthralling magnificence and beauty of Taj Mahal emanates not 
from the minaret or that dome however exquisite, but from the ensemble (సమష్టి )అలాగే శ్రీనివాస శాస్తి 


ఆయన నిరాడంబరత వలననే ఆరాధ నీయుడయ్యాడు. “SAastr ౪/25 an artist to the core, radiating beauty 
form,harmony and proportion in all he that did and said “అని ఘనమైన నివాళులు అర్చించాడు రచయిత టి. 
ఎన్‌. జగదిశన్‌. 


మనవి- దాదాపు అరవై డెబ్బై ఏళ్లనుంచి రైటానరబుల్‌ శ్రీనివాస శాస్తిని, 
ఆయన వాగ్ధాటి గురించి వింటూనే ఉన్నాను. కానీ ఆయన జీవితం 
గురించి మనజాతిని తీర్చిదిద్దటం లో ఆయన వహించిన అత్యుత్తమ పాత్ర 
గురించి ఎమీ తెలిదు. మా అబ్బాయి శర్మకు చెబితే నెట్‌ లో వెతికి ఈ 


వ్‌ 


పుస్తకం నాకు పంపితే ఇంత పుస్తకాన్ని అనువాదం చేయగలనా అని సందేహించాను. మావాడు “నాన్నా !ీ ఆయన 
గురించిఎవరూ తెలుగులో రాయలేదు. మనం రాసి ఆలోటు తీరుద్దాం “అన్నాడు సరే అని మొదలుపెట్టి ఈ 63 ఎపిసోడ్‌ లు 
రాసి ఇవాళ స్వాతంత్ర్య దినోత్సవం నాడు పూర్తి చేశాను. ఇంగ్లీష్‌ లో ఆయన చెప్పినవి రాసినవి ఆయనగురించి మహత్తరంగా 
ఇతరులు చెప్పినవి యధాతధంగా ఆ వాక్యాలు ఇంగ్లీష్‌ లో అలానే ఉంచాను వాటి రామణీయకత చెడి పోతుందేమో అనే 
భయం చేత. దీనికి క్షంతవ్యుడను. ముందే చెప్పినట్లు ఈ వ్యాసాల డిజిటల్‌ పుస్తకాన్ని ఈ రోజే ఆన్‌ లైన్‌ ఆవిష్కరణ జరిపి, 
ఆమహానుభావుడు “రైటానరబుల్‌ వి.స్‌..శ్రీనివాస శాస్త్రికి సరస భారతి అంకితం చేసి బుణం తీర్చుకొంటోంది. 


భారత స్వాతంత్ర్య దినోత్సవ శుభా కాంక్షలలో - 


శాస్తి రచనలు 


సరసభారతి ఉయ్యూరు గబ్బిట దుర్గాప్రసాద్‌ 


రైట్‌ హానరబుల్‌ శ్రీనివాస శాస్తి 


Kenya Problem A Selection From The Speeches And Writings 


://ia801409.us.archive.org/27/items/in.ernet.dli.2015.46569/2015.46569.Kenya-Problem-A- 
Selection-From-The-Speeches-And-Writings.pdf 


Lectures On The Ramayana (1949) 


://ia804709.us.archive.org/27/items/in.ernet.dli.2015.1078/2015.1078.Lectures-On-The- 
Ramayana-1949.pdf 


The Indian Citizen 


://ia804708.us.archive.org/34/items/in.ernet.dli.2015.90205/2015.90205.The-Indian- 
Citizen.pdf 


Self Government For India Under The British Flag 


://ia802909.us.archive.org/11/items/in.ernet.dli.2015.510221/2015.510221.Self- 
Government.pdf 


https://indianculture.gov.in/rarebooks/sastri-speaks-being-collection-speeches-and-writings-right- 
honourable-vs-srinivasa-sastri 


ఆధారం 
T.N. Jagadisan (1969). Builders of modern India: V. S. Srinivasa Sastri. Government of India. 


://ia804700.us.archive.org/3/items/in.ernet.dli.2015.149273/2015.149273.V-S-Srinivasa- 
Sastri.pdf 


The Rt. Hon. V.S. Srinivasa Sastri (1860-1946) centenary souvenir (22-9-1969). Servants of India 


Society. 1969. 


సరసభారతి ఉయ్యూరు గబ్బిట దుర్గాప్రసాద్‌ 


రచనలు 


ముద్రిత రచనలు 


రైట్‌ హానరబుల్‌ శ్రీనివాస శాస్తి 


శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్‌ రానిన, సరసభారతి ప్రాచురించిన పుస్తకాలు డిజిటల్‌ రూపం లో. క్లిక్‌ చేస్తే చాలు పుస్తకం ప్రత్యక్షం 


పుస్తకం పేరు 


వివరాలు 


ప్రచురణ 


అంకితం 


ఆంధ్ర వేద శాస్త్ర విద్యాలంకారులు 


27 తెలుగు వేదశాస్త ప్రవీణులు రచనలు 


సెప్టెంబర్‌ 2010 


స్వర్గీయ శ్రీ కోమలి సూర్యనారాయణ శాస్త్రి 


జనవేమన 


వేమన యోగి గా మారిన విధం 


ఏప్రిల్‌ 2012 


చార్లెస్‌ ఫిలిప్‌ బ్రౌన్‌ 


దర్శనీయ దెవ కేత్రాలు 


100 ప్రసీద్ద దేవాలయాల చరిత్ర, దివ్యధామ 
దర్శనం 


జనవరి 2015 


శ్రీ కోగంటి సుబ్బారావు శ్రీమతి సావిత్రి 


శ్రీ హనుమత్‌ కథా నిధి 


హనుమాన్‌ దివ్య చరిత్ర, పూజ శ్లోకాలు 


ఉగాది 2012 


స్వ య పవని రాధాకృష్ణ 


శ్రీ ఆంజనేయ స్వామి మహాత్మ్యం 


ఆంజనేయస్వామి మహత్యం, కధలు, 
విశేషాలు 


జూన్‌ 2013 


శ్రీ సువర్చలాననేయ స్వామీ ఉయ్యూరు 


సిద్ద యోగిపుంగవులు 


35 సిద్దుల జీవిత చరిత్రలు 


ఏప్రిల్‌ 2013 


స్వర్గీయ మైనేని సౌభాగ్యమ్మ 
కుమ్మమూరు 


మహిళా మాణిక్యాలు 


Vv: ఆవి. ౨. 
50 ప్రపంచ ప్రసిద్ద మహాళల చరిత్రలు 


మార్చి 2014 


శ్రీమతి మైనేని సత్యవతి ౮5గి 


పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు 


125 ఇంగ్లాండ్‌,అమెరికా దేశాల కవుల చరిత్ర 


ఆగుస్ష్‌ 2014 
ల 


శ్రీ రాచకొండ నరసింహ శర్మ వైజాగ్‌ 


గీర్వాణ కవులకవితా గీర్వాణం -1 


146 సంస్కృత కవుల జీవిత విషయాలు 


మార్చి 2015 


శ్రీ మైనేని గోపాలకృష్ణ 5A 


గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 


482 సంస్కృత కవుల జీవిత విషయాలు 


డిసెంబర్‌ 


2014 


గబ్బిట భవానమ్మ మృత్యుంజయశాస్త్రి 


గీర్వాణ కవుల కవితా గీర్వాణం కర్రీ 


462 సంస్కృత కవుల జీవిత విషయాలు 


డిసెంబర్‌ 
2017 


డా|| భండారు రాధాకృష్ణ మూర్తి, 
సులోచన 


దర్శనీయ ఆంజనేయ 
దేవాలయాలు -1 


201 ఆంజనేయ దేవాలయాల విశేషాలు 


మే 2015 


శ్రీమతి వేలూరి దుర్గ, శ్రీ వివకానంద 


దర్శనీయ ఆంజనేయ 
దేవాలయాలు -2 


221 ఆంజనేయ దేవాలయాల విశేషాలు 


మార్చి 2019 


శ్రీ సువర్చలాన్దనేయ స్వామీ ఉయ్యూరు 


కేమోటాలాజి పిత డా.కొలాచల 


సీతారామయ్య 


ఆయిల్‌ సైన్స్‌ శాస్త్ర సాంకేతిక శాస్త్రజ్ఞుడు 


జనవరి 2016 


యలమంచలి 
తారామయ్య,శేషుమాంబ 


దైవ చిత్తం 


Mind of god కు తెలుగు స్వేఛ్చ అనువాదం 


ఎప్రిల్‌ 2016 


మైనేని గోపాలకృష్ణ ౮5A 


బ్రహ్మశ్రీ మద్దులపల్లి మాణిక్య శాస్తి 


శత జయంతి ఉత్సవ సమీక్ష 


మార్చ్‌ 2017 


శ్రీ మద్దులపల్లి మాణిక్య శాస్త్రి 


ఆధునిక ప్రపంచ నిర్మాతలు = 


జీవితాలలో చీకటి వెలుగులు 


చరిత్రను మలుపు త్రిప్పిన వివిధ రంగాల 91 


ప్రపంచ ప్రముఖుల జీవితం సమగ్ర గ్రంథం 


డిసెంబర్‌ 
2017 


ల, 
యట 
శ్రీ స్వర్గీయ పరచూరి రామకృష్ణయ్య 


షార్లెట్‌ సాహితీ మైత్రీ బంధం 


అమెరికా నార్త్‌ కరోలిన షార్లెట్‌ యాత్రా 
సాహిత్యం 


2018 


అమెరికా షార్లెట్‌ 


అణుశాస్తవేత్త డా.ఆకునూరి వెంకట 


రామయ్య 


117 మూలకం టెన్నిస్సిన్‌ T5'ఆంధ్ర 


అణుశాస్తవేత్త 
ప్రై 


అక్టోబర్‌ 2018 


స్వర్గీయ ఆకునూరి వెంకట సుబ్బమ్మ 


శాస్త్రపరిశోధన పిత డా.పుచ్చా 


వెంకటేశ్వర్లు 


ఆంద్ర కాంతి శాస్త పరిశోధన సాంకేతికవేత్త 


మార్చి 2019 


శ్రీ ఆకునూరి రామయ్య 


ఊసులో ఉయ్యూరు 


75ఏళ్ళ అనుబంధం,జ్లాపకాలు నాస్లాల్లియా 
నో టజ 


మార్చి 2020 


శ్రీ కోట సూర్యనారాయణ శాస్త్రి, సీతమ్మ 


సోమనాథ్‌ నుంచి కాశీ విశ్వనాథ్‌ 


దాకా 


6 రాష్ట్రాల క్షేత్ర సందర్శన యాత్రా సాహిత్యం 


మార్చి 2020 


శ్రీ సువర్చలాన్దనేయ స్వామీ ఉయ్యూరు 


సరసభారతి ఉయ్యూరు 


110 


గబ్బిట దుర్గాప్రసాద్‌ 


రైట్‌ హానరబుల్‌ శ్రీనివాస శాస్తి 


ఆధునిక అంధ్ర శాస్త్ర మాణిక్యాలు 62 ఆంధ్ర శాస్తవేత్తల జీవిత విశేషాలు, మార్చి 2020 


వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం శ్రీ పిజి.లాల్యే ఇంగ్లీష్‌ “మల్లినాథ'అనువాదం మార్చి 2021 


మల్లినాద సూరి 


ఆధునిక విదేశీ సంస్కృత మార్చి 2021 శ్రీ సువర్చలాన్దనేయ స్వామీ ఉయ్యూరు 
42 విదేశ సంస్కృత విద్వాంసుల రచనలు 
విద్వా సులు 


Dr. Ankunuri Venkata డా ఆకునూరి వెంకటరామయ్య ఇంగ్లీష్‌ అక్టో బర్‌ 2020 స్వర్గీయ ఆకునూరి వెంకట సుబ్బమ్మ 


Ramayya అనువాదం 


వివరాలు అంకితం ప్రచురణ 


విద్వాన్‌ గబ్బిట స్వర్గీయ గబ్బిట మృత్యుంజయ శాస్త్రి మార్చ్‌ 2010 


మృత్యుంజయశాస్త్రి రచన 


గబ్బిట కృష్ణ మోహన్‌ ఉయ్యూరు | ఉయ్యూరు డిసెంబర 2010 


జ్ఞాపకాలు 
Gp 


మహా కవితా సంతం కవుల కవితలు సెప్టెంబర్‌ 2010 స్వర్గీయ టి ఎల్‌ కాంతారావు సెప్టెంబర్‌ 2010 


మా అక్కయ్య ఉగాది కవితా సంపుటి ఆగష్టు 2011 


“ఆదిత్య “హృదయం పద్య వచన కవితా సంకలనం మే 2012 


త్యాగి పే”రెడీలు' శ్రీ టీవీ సత్యనారాయణ రచనలు మార్చి 2015 


శ్రీరామవాణి శ్రీ తూములూరి దక్షిణామూర్తి 
గారి రచన 


మా అన్నయ్య కవితాసంకలనం తాడికొండ భోగ మల్లికార్జునరావు జూలై 2016 
దంపతులు 


శ్రి సువర్చలా వాయు నందన శతకం | రామలక్ష్మణచార్యులు శ్రీ సువర్చలాన్దనేయ స్వామీ ఫిబ్రవరి 2017 


ఉయ్యూరు 


శ్రీ సువర్చలా మారుతి శతకం ముదిగొండ సీతరావమ్మ శ్రీ సువర్చలాన్దనేయ స్వామీ ఫిబ్రవరి 2017 


ఉయ్యూరు 


శ్రీ సువర్చలేశ్వర శతకం మంకు శీను శ్రీ సువర్చలాన్దనేయ స్వామీ ఫిబ్రవరి 2017 
ఉయ్యూరు 


వసుధైక కుటుంబం ఉగాది కవితల సంకలనం మార్చి 2018 


సాహితీ స్రవంతి (సాహితీ మండలి తరఫున ) మార్చి 2012 


అంకాత్మక (డిజిటల్‌) పుస్తకాలు 


పుస్తకం పేరు వివరాలు విదుదల 


కోనసీమ అందాలకు వేదపవిత్ర సొబగులు Emeritus of South Asian Studies at the University of Visconsin, Madison | 19-04-2019 
© Professor Da vid.M.Knipe Vedic Voices-intimate Narratives of a 


సౌరభాలు అద్దిన ఆహితాగ్నులు 


Living Andhra Tradition కి అనువాదం 


సమస్త భక్త శిఖామణులు దైవం కోసం, దేశం కోసం, రాజ్యం కోసం, సాహిత్యం కోసం పాటుపడి చరిత్రలో 15-08-2021 


మిగిలిపోయిన భక్త శిఖామణులు 


వేద, ఇతిహాస, తాత్వికరచనల విశ్లేషణ వివిధ రామాయణ, భారత, భాగవత,వేద ఉపనిషత్తులు మొదలైన వాటిపై 10-09-2021 
విశ్లేషణ 


దర్శనీయ మహాదే(వ-వి)/నాయక ఆలయాలు | శివ, దేవి, వినాయక, విచిత్ర ఆలయాల చరిత్ర, శ్రీ ఆదిశంకర విశిష్ట వేదాంత రచన | 15-10-2021 


బ్రహ్మశ్రీ విద్వాన్‌ శ్రి గబ్బిట మృత్యుంజయ శాస్తి | బ్రహ్మశ్రీ విద్వాన్‌ శ్రీ గబ్బిట మృత్యుంజయ శాస్త్రి సాహిత్య, సామాజక సేవ వార్తాపత్రికల | 15-08-2022 


సరసభారతి ఉయ్యూరు i గబ్బిట దుర్గాప్రసాద్‌ 


రైట్‌ హానరబుల్‌ శ్రీనివాస శాస్తి 


సంకలనం 132 వ జయంతి కానుక 


శమీ అష్టోత్తరం పూజా విధానమ శమీ అష్టోత్తరం పూజా విధానమ 05-10-2022 


సహస్ర చంద్ర దర్శనం, సరసభారతి సాహితీ పుష్కరోత్సవం 05-10-2022 


ఆది శంకరాచార్యుల భోదనలు 22.03.2023 


శ్రీ శోభ కృత్‌ ఉగాది 2023 శ్రీ శోభ కృత్‌ ఉగాది 2023 కవితా సంకలనం 14-05-2023 


రైట్‌ హానరబుల్‌ శ్రీనివాస శాస్తి ట్‌ ఎన్‌ జగదేశన్‌ రాసిన వి ఎస్‌ శ్రీనివాస శాస్త్రి ఆంగ్ల పుస్తకానికి తెలుగు 15-08-2023 
స్వేఛ్చ్భానువాదం 


గబ్బిట దుర్గాప్రసాద్‌ 


http://sarasabharati.wordpress.com 
http://sarasabharativuyyuru.wordpress.com 


http://suvarchalaanjaneyaswami.wordpress.com 


Telugu Wikipedia: 
https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%BO%AC%E0%B1%8D%EO%BO%ACKWEO%BO%BF%EO0% 
BO0%9F %E0%BO%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%9 7%E0%BO%BE%EO%BO%AA% 
EO0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%BO%BE%EO%BO%A6%E0%B1%8D 


youtube channel : https://www.youtube.com/channel/UCCB-Z-3t-35xVy1G BcwSéw 


youtube.com/@sarasabharati 


FB page : https://www.facebook.com/sarasabharathi.vuyyuru 


Gabbita Durga Prasad 
Rtd. head Master Sivalayam Street 
Vuyyuru 521165 Krishan District 


Andhra Pradesh 
India 
Cell: 9989066375 


8520805566 
Land Line : 08676-232797 


సరసభారతి ఉయ్యూరు గబ్బిట దుర్గాప్రసాద్‌ 


